రచన 
మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాందీ 
తెలుగు సేత 


వేమూరి రాధాకృష్ణమూర్తి 


ఇవీ 


సత్‌సాహిత్యసహయోగీసంఘ్‌ 
గాంధీదర్శన్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ 
హైదరాబాద్‌ - 500 001 


హింద్‌ స్వరాజ్యం 


ప్రధమ ప్రచురణ జనవరి 1999 ఖా 
ఖ్‌ | 

రూ 10-00 భ్‌ ~~ 
తో AR 

పదిరూపాయలు భ్‌ 


సర్వహక్కులు నవజీవనట్రస్పు, అహమదాబాదు వారివి 


(ప్రకాశకులు 
సత్‌సాహిత్యసహయోగీసంఘ్‌ 
గాంధీ దర్శన్‌,హైదరాబాద్‌ - 500 001 


ఈ గ్రంధానికి యీ ధర నవజీవన ట్రస్టు, అహమదాబాద్‌ 
వారి అనుమతితో సబ్సిడీగా తగ్గించి నిర్ణయించడమైనది 


* తెలుగు టైపు సెట్టింగ్‌ ఫాంట్‌లైన్‌ గ్రాఫిక్స్‌ 
2... బాగ్‌లింగంపల్లి 
హైదరాబాద్‌ - 500 044 
ముద్రణ 


ప్రచురణ శ్రీ బిరిధీచంద్‌ చౌధరి 
కార్యదర్శి, సత్‌ సాహిత్య సహయోగీసంఘ్‌ 
గాంధీదర్శన్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ 
హైదరాబాదు - 500 001 


cee INO 226320 


ఇఒ ర్తి 
ప్రకాశకుల నిజ్ఞన్తి 


మహ త్మాగాంధీ మరియు వారి సిద్దాంతాల యెడ (పేమ, భక్తి శ్రద్ధలుగల 
ఏడు కోట్ల తెలుగు ప్రజానీకానికి, మహాత్ముడు రచించిన “హింద్‌స్వరాజ్య” అను 
కాని? తెలుగులో అందజేయ గలిగినందుకు సంతోషిస్తున్నాం గాంధీగారు 
రంది పుస్తకాలు చాలావరకు గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 
ప్రడురించబడ్డాయి మెల్లమెల్లగా భారతావని యందలి వివిధ ప్రాంతీయభాషల్లో 
కూడా ప్రచురించవలసిన అవసరం ఏర్పడింది ఈనాటి దేశ పరిస్థితుల 
కారణంగా యిట్టి అవసరం మరీ పెరిగింది రెండుమూడు సంవత్సరాలకు 
వూర్వం మహాత్ముని ఆత్మకధను తక్కువ ధరకు తెలుగులో ప్రచురించాం 
తెలుగు ప్రజలు మా ఆ కృషికి బాగా సహకరించారు ఇప్పుడు 
మహాత్మాగాంధీగారి రచనల్లో ఎంపిక చేయబడిన మహత్తరమైన గ్రంధాలను, 
ఉపన్యాసాలను, లేఖలను, తదితర అంశాలను 5 సంపుటాల సెట్టుగా 
తక్కువధరకు తెలుగు ప్రజలకు అందజేస్తున్నాం ఇది తెలుగు ప్రజలకు 
మేము అందజేసిన కానుకగా భావిస్తున్నాం మా యీ కృషిని తెలుగు ప్రజలు 
హర్షించి ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం 
నాకు బాల్యంనుంచి గాంధీజీ యెడ, వారి సాహిత్యం యెడ ఆకర్షణ 
ఎర్చడింది అది దినదినాభివృద్ధి చెందింది వారు ప్రారంభించిన హరిజన 
సేవాకార్యక్రమాల్లో విద్యార్థిదశనుంచే పాల్గొనసాగాను 1931లో రాజస్థాన్‌కు 
చెందిన నా జన్మస్థలి, నాగోర్‌ గ్రామంలో సేవాకార్యక్రమం ప్రారంభించాను 
మా గ్రామంలో మంచినీటి చెరువు వున్నది సవర్గులు దప్ప హరిజనులు 
ఆ చెరువు నీరు తీసుకునేందుకు అనర్హులు నాకు యీ స్థితి నచ్చక, 
హరిజనులను ప్రోత్సహించి గ్రామ చెరువులో నీరు శ్రసుకాపీ వెళ్లే 
వ దానితో మా గ్రామంలో ఉఊద్రిక్తస్థితి ఎర్ప్బడింది అగ్రకులాల 
నా మీద, మా గ్రామమందలి హరిజనుల మీద తిట్టతోబాటు దాడికి 
పల దానితొ నాకూ ఉద్రేకం వచ్చి, హింసను ఎదుర్కోవడానికి 


సిద్ధమేనని ఆ విధంగా జరిగితె జైలు శిక్ష అందరికి తపూదని ధైర్యం 
ప్రకటించి అందుకు నడుం బిగించాను దానితొ వాళ్తు తగి నాతొ 
మాట్లాడేందుకు సిద్ధపడ్డారు ప్రజలంతా సమానమేననీ మంచినీరు 
తీసుకోనీయకపావడం నేరమని, అందువల్ల జైలు శిక్ష పడుతుందనీ అందరికీ 
స్పష్టంగా చెప్పాను తీవ్రంగా చర్చలు జరిగాయి చివరికి ఒక మనిషిని చెరువు 
దగ్గర నియమించి, అతని ద్వారా మంచినీటిని హరిజనుల బిందెల్లోను 
కుండల్లోను, కడవల్లోను నింపుటకు రాజీపడ్డాము నన్ను మాత్రం గ్రామంలొ 
అగ్రకులాలవారి శుభకార్యాలకు పిలవకుండా బహిష్కరించారు ఒక్క నెల 
రోజులపాటు యీ కార్యక్రమం సాగింది నియమించిన ఆ వ్యక్తి తాను 
తప్పుకొని మరొకడికి ఆ పని అప్పగించేసరికి మళ్లీ ఇబ్బందులు కలిగాయి 
అప్పుడు గ్రామ ప్రజలు హరిజనుల, భంగీలకోసం మరో బావి త్రవ్వించారు 
కాని అందు ఉప్పునీరు పడేసరికి ఆ కృషి ఫలించలేదు దానితో నీటికోసం 
అందరి ఇష్ట ప్రకారం చెరువుకు ఒక వైపున హరిజనుల, భంగీల కోసం 
పెద్దలు ఏర్పాటుచేశారు ఆ విధానం యీనాటివరకు అక్కడ సాగుతూ 
వున్నది అగ్రవర్థాలవారు నాకు భంగీ (పాకీ) మాష్టరు అని పేరు పెట్టారు 
ఈ సమాచారం గాంధీగారికి తెలియజేయాలని కోరిక నాకు కలిగింది 
ఇంతలో కరాచీ కాంగ్రెస్‌లో పాల్గొనుటకు గాంధీగారు రైల్లో బయలుదేరారని 
తెలిసింది ఆ రైలు జోధపూర్‌ సంస్థాన మందలి మార్వాడ్‌ జంక్షను మీదుగా 
వెళుతుందని తెలిసి మిత్రుల సహాయంతో హరిజన నిధికి సమర్పించుటకు 
వెయ్యి రూపాయలు చందాల రూపంలో ప్రోగుచేసి రైలు వచ్చే వేళకు 
మార్వాడ్‌ స్టేషను చేరుకున్నాను ఆ నిధిని మహాత్మాగాంధీగారికి అందజేశాను 
వారితో మాట్లాడుటకు అనుమతిపొంది వారు కూర్చొని వున్న పెట్టెలోకి ఎక్కి 
కూర్చున్నాను గాంధీ గారు నా వంక చూచి ఎం చెబుతావో చెప్పమని 
అడిగారు నాకు నోరు పెగలలేదు వళ్లంతా చెమటలు పట్టాయి ఆ స్థితిలొ 
నన్ను చూచి గాంధీగారు ఆ పెట్టెలోనే కూర్చొనియున్న అఖిలభారత హరిజన 
సేవక సంఘ్‌ కార్యదర్శి శ్రీ రక్కర్‌ బాపా గారిని చూపించి వారికి 
చెప మన్నారు నేను బాపాగారికి విషయమంతా చెప్పాను బాపాగారు నేను 


వే 


Vi 


చెప్పిన విషయం గాంధీగారికి చెప్పారు గాంధీగారు వెంటనే, నీవు యూ 
పిల్లవాడివెంట వెళ్లి గ్రామ ప్రజలకు నచ్చచెప్పి ఒప్పించమని బాపాగారిని 
ఆదేశించారు నా వయస్సును గమనించకుండా నా మాటలను విశ్వసించి 
గాండీగారు బాపావంటి పెద్దల్ని నా వెంట పంపడం చూచి నివ్వెరబోయాను 
బ్రాపాగారు నాతోబాటు మా గ్రామం వచ్చి అక్కడి జనానికి నచ్చజెప్పడం, 
ఆంతా వారు చెప్పినవిధంగా నడుచుకోవడానికి అంగీకరించడం జరిగిపోయింది 
శూ వ్యవహారమంతా చూచి మా తండ్రి కంగారుపడిపోయారు నా 
చదువు మాన్పించి 1934లో నన్ను, నా భార్యను, తాను ఉద్యోగం చేస్తున్న 
హైదరాబాదుకు తీసుకువచ్చారు ఇక్కడ కూడా నాకు హరిజన సేవాకార్యక్రమం 
లభించింది ఆ సమితికి అధ్యక్షులు కీ॥శే॥ రావి నారాయణరెడ్డిగారు శ్రీ 
హరిశ్చంద్ర హెడాగారు, నేను, ఇద్దరం బాధ్యత వహించి కార్యక్రమాలు 
విజయవంతంగా సాగించాము 1939లో స్టేట్‌ కాంగ్రెస్‌ స్థాపన జరిగింది 
నేను ఆ కార్యక్రమాల్థ విరివిగా పాల్గొన్నాను ఆ సందర్బంలో 
మహాత్మాగాంధీగారిని రెండు పర్యాయాలు కలుసుకొనే అవకాశం నాకు 
లభించింది 1942లోను, 1947లోను కాంగ్రెస్‌ ఉద్యమాల్లో పాల్గొని నేను 
రెండుసార్లు జైలు శిక్షకూడా అనుభవించాను పూర్తిగా గాంధీ భక్తుణ్ణి 
అయిపోయాను . 
స్వాతంత్ర్య సంగ్రామం సాగిన కాలంలోను, స్వాతంత్ర్యం లభించిన 
తరువాత కాలంలోను నేను ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ వున్నాను 
సత్సాహిత్య ప్రచారం, అమ్మకం, ఖాదీ అమ్మకం, హరిజన సేవా కార్యక్రమాలు 
ఆందు ముఖ్యమైనవి గాంధీగారి బలిదానం జరిగిన తరువాత వినోబాభావేగారి 
భూదాన కార్యక్రమంలో పాల్గొన్నాను వినోబాగారు సత్సాహిత్య ప్రచార 
కార్యక్రమం చేపట్టమని ఆదేశించి నన్ను అమితంగా ప్రోత్సహించారు గత 
25 సంవత్సరాల నుంచి సత్సాహిత్య ప్రచారం, అమ్మకం రంగంలో 
పనిచేస్తున్నాను ఈ రంగంలో, సత్సాహిత్యం లేని లోటు నాకు బాగా 
బోధపడింది అందుకోసం ఒక సాహిత్య సంస్థను, సత్‌సాహిత్య సహయోగీ 
ంఘ్‌ పేరట స్థాపించాను ఈ సంస్థ పక్షాన తెలుగులో మహాత్మాగాంధీ 


ఆత్మకధను విరిఐగా తెలుగు ప్రజలకు అందించాము అవి ప్రతి ఏటా 10 
వేల ప్రతులు అమ్మకం అవుతున్నాయి నవజీవనటట్రస్‌, అహమదాబా 
ఎంపికచేసిన మహాత్మాగాంధీ రచనలు 5 బృహత్‌ సంపుటాల సెట్సుగా 
ప్రకటించి తక్కువధరకు వాటి వితరణకు పూనుకున్నాము ఇంకా కొన్ని దిన 
పుస్తకాలు కూడా ప్రచురించాము ఇది ఎంతో మహత్తరమైన కార్యక్రమం 
ఈ సత్కార్యక్రమాన్ని యిక ముందు కూడా విజయవంతంగా అమలు 
చేయాలని నిర్ణయించాము తెలుగు ప్రజలు యా యీకృషికి అన్ని విధాల 
సహకరిస్తారని విశ్వసిస్తున్నాము ఈ సత్యాహిత్య రచనల అనువాదాల 
విషయంలో రచయిత, అనువాదకులు, గాంధీ, వినోబాల అనుయాయి శ్రీ 
వేమూరి రాధా కృష్ణమూర్తిగారు మాకు అమితంగా సహకరిస్తున్నారు వారి 
అనువాదాల్ని ప్రజలు హర్షిస్తున్నారు వారి సహకారానికి కృతజ్ఞతలు 
తెలుపుతున్నాము తెలుగులో మేము ప్రచురిస్తున్న మహత్తరమైన గాంధీ 
సాహిత్యంతో పాటు హిందీ, ఇంగ్లీషు భాషల్లో మా దగ్గర గల గాందీ 
సాహిత్యం ఆంధ్రప్రదేశ్‌ యందలి, ప్రతి స్కూలులోను, ప్రతి కాలెజీలోను, 
ప్రతి గ్రంధాలయంలోను తప్పక ఉండి, భావిభారత పౌరులుగా వర్జిల్లుతున్న 
విద్యార్థినీ విద్యార్థులకు, వయోజనులకు, పిన్నలకు, పెద్దలకు జ్ఞాన వెలుగు 
ప్రసాదించాలని, అందులకు యిటు ఏడు కోట్ల తెలుగు ప్రజలతో బాటు, 
అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యొక్క సహకారం కూడా లభించాలనీ 
హృదయ పూర్తిగా అభిలషిస్తున్నాం గాంధీ వాజ్మయ ప్రచార ప్రసారాల 
రంగంలో లాభాలు గడించడం మా లక్ష్యం కాదు కనుకనే మా సంస్థకు 
వచ్చే యితర ఆదాయాన్నుంచి ధనం వెచ్చించి గాంధీ వాజ్మయం ప్రకటించి, 
సబ్సిడీ ధరకు సర్వులకూ అందజేస్తున్నాం మా యీ కృషికి సర్వులు 
సహకరించ ప్రార్థిస్తున్నాం 


గాంధీదర్శన్‌ బిరిధీచంద్‌ చౌధరి 
హైదరాబాద్‌ కార్యదర్శి, సత్యాహిత్య సహ యోగీ సంఘ్‌ 
తేది 10-1-1999 


Vil 


ముందునూట 


మహాత్మాగాంధీగారు సత్యము, అహింస, సత్యాగ్రహమనే సాధనాలను 
అమలు పరిచి దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో విజయం సాధించిన దూరద్రష్ట 
మాటలకరిబే చేతలకు మహత్తును కలిగించిన కర్మవీరుడు సామాన్య 
బడుగు జీవులతో కలిసిపోయిన సహృదయుడు స్టిరచిత్తుడు ధీశాలి తాను 
రచించిన హింద్‌స్వరాజ్య అను పుస్తకంలో, స్వతంత్ర భారతావని రూపురేఖల్ని, 
స్వరూప స్వభావాల్ని 1909లోనే ఆదర్శవంతంగా చిత్రించిన మహాశిల్సి 
పాశ్చాత్య నాగరికతా వ్యామోహంలో పడి, కొట్టుమిట్టాడుతున్న భారతీయులకు 
సరియైన మార్గాన్ని చూపించిన పధవిధాత ప్రతిస్వతంత్ర భారత షా. 
చదివి అర్థంచేసుకోవలసిన కరదీపిక మహాత్ముడు రచించిన యీ “హింద్‌ స్వరాజ్యం 


“నేను వ్రాసిన యీ పుస్తకం దోషరహితమైనది బాలల చేతికి సైతం 
యీ పుస్తకం అందజేయవచ్చు ఈ పుస్తకం ద్వేషధర్మానికి బదులు (పేమ 
ధర్మాన్ని నేర్పుతుంది హింసకు బదులు ఆత్మబలిదానాన్ని బోధిస్తుంది 
పశుబలాన్ని ఎదుర్కొనేందుకు ఆత్మబలాన్ని అలవరుస్తుంది” అని తాను 
రచించిన హింద్‌ స్వరాజ్యను గురించి మహాత్ముడు పేర్కొన్నారు 

దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ సంగ్రామం సాగిస్తూ ఒక పర్యాయం 1909లో 
గాంధీజీ లండను వెళ్లారు అక్కడ విప్లవకారులైన కొంతమంది భారతీయ 
నవయువకులను కలుసుకొని వారితో చర్చించారు తత్ఫలితంగా తనకు 
కలిగిన భావాలను యీ పుస్తకంలో సంభాషణల రూపంలో లిపిబద్ధం చేసి 
ప్రచురించారు 

ఇంగ్లీషు వాళ్లను వెళ్లగొట్టి, వాళ్ల ప్రభుత్వాన్ని తొలగించినంత మాత్రాన, 
నిజమైన స్వాతంత్ర్యం దేశానికి లభించదని, వారి సభ్యతను, వారి పరిపాలనా 
వ్యవస్థను అమలు బరిస్తే దేశానికి మేలు జరగదని, పాశ్చాత్య నాగరికతా 
వ్యామాచాంలో చిక్కుకోని భారతీయులు ధర్మ నిరతితో కూడిన నైతిక 


సభ్యతను మాత్రమే అంగీకరిస్తారని, ఆత్మశక్తిని పెంచే ఎధానాన్ని సత్యాగ్రహ 
పద్ధతిని నేర్పితే, అన్యాయాల్ని ఎదుర్కొని, ఆయుధశక్తిని వినియోగించకుండ్రా 
భారతావనికి స్వాతంత్ర్యంతోపాటు, నిజమైన స్వరాజ్యం సంపాదించిపెటి 
ప్రపంచానికి వెలుగుబాటను చూపించగలరని భావించి, ఆ తన భావాలను 
యీ పుస్తకంలో స్పష్టంగా ప్రకటించారు 

గాంధీగారు మొదట యీ పుస్తకాన్ని గుజరాతీ భాషలో వ్రాశారు వారు 
బొంబాయి చేరగానే అప్పటి బొంబాయి ప్రభుత్వం (తెల్లవారి) యీప్పస్తక్షాన్ని 
నిషేధించి జప్పుచేసింది వెంటనే గాంధీగారు తాను గుజరాతీలో వ్రాసిన 
పుస్తకాన్ని తామే స్వయంగా ఇంగ్రీషులోకి అనువదించి, ప్రచురించారు ఆ 
ఇంగ్లీషు పుస్తకాన్ని కూడా అప్పటి బొంబాయి ప్రభుత్వం నిషెధించింది 
1915లో గాంధీగారు భారతావనికి విచ్చేశారు బొంబాయి ప్రభుత్వ నిషేధాజ్ఞను 
ఉల్లంఘించి 'హింద్‌స్వరాజ్య' అను ఇంగ్లీషు పుస్తకాన్ని తిరిగి ప్రచురించారు 
అయితే బొంబాయి ప్రభుత్వం యీసారి ఆ ప్రచురణను నిశేధించలేదు. 
ఇట్టి వాతావరణంలో వెలువడిన యీ పుస్తకం భారతదేశంలోనే గాక, 
ప్రపంచదేశాలన్నింటి యందు విస్తారంగా ప్రచారం పొందింది. అనేకమంది 
మేధావులు, రాజకీయవాదులు, పండితులు, జిజ్ఞాసువులు, శ్రద్ధగా యీ 
పుస్తకం చదివారు కొందరు ఇది సరిగా లేదు భారతదేశానికి తిరిగి వచ్చిన 
తరువాత గాంధీగారే తన యీ పుస్తకాన్ని రద్దు చేస్తారు అని ఉద్దాటించారు 
కాని అలా జరగలేదు గాంధీగారు ఒకటి రెండు శబ్దాలను మాత్రం మార్చి 
“నేను యీ పుస్తకాన్ని తిరిగి వ్రాసి యుంటే అక్కడక్కడ భాషను కొద్దిగా 
మార్చి యుండేవాడినేగాని నా అభిప్రాయాలు మాత్రం అవే వాటిలో ఏమీ 
మార్పులేదు”. అని ప్రకటించారు 

మహాత్మాగాంధీ గారు ఊహించిన స్వరాజ్యం వేరు వారి అనుచరులు 
రూపొందించిన స్వతంత్ర భారత పరిపాలనా వ్యవస్థ వేరు స్వాతంత్ర్యం 
పొందుటకు గాంధీజీ చూపిన సహాయనిరాకరణ, సవినయంగా చట్టాల 
ఉల్లంఘన, సత్యాగ్రహం, అను మూడు సాధనాల సహాయం అంతా 
స్వీకరించారు స్వాతంత్ర్యం షొందిన తరువాత స్వాతంత్ర్య ఫలాన్ని పుచ్చుకొని 


ఆరగించారు కాని, వారు చూపించిన పునాదులపై స్వతంత్ర భారత 
రాజ్యాంగ సౌధాన్ని నిర్మించలేదు ఆ దుష్ఫలితాల్ని స్వాతంత్ర్యం వచ్చిన 50 
సంవత్సరాల తరువాత కూడా యిప్పుడు ప్రతివ్యక్తి కండ్లకు కట్టినట్లు 


స్పష్టంగా చూస్తున్నాడు తెల్లదొరలు పోయి, నల్లదొరలు రాకూడదని, 


రాజ్యాంగ వ్యవస్థ స్థిరమైన భారతీయ నాగరికతా పునాదులపై ఆధారపడి 
వుండాలని గాంధీగారు స్పష్టంగా చెప్పారు కాని వారి అనుచరులు మాత్రం 
వారి బోధల్ని పెడచెవిని పెట్టి ఇంగ్లీషువారి పరిపాలనా వ్యవస్థను అమలుబరచి 
తెలదొరలకు బదులు నల్లదొరల పరిపాలనను అన్ని రంగాల్లోను తుచ 
తప్పకుండా ప్రవేశపెట్టారు ఆ దుష్ఫలితాల్ని యీనాడు భారతీయులు 
క్షంగా చూస్తున్నారు అనుభవిస్తున్నారు గాంధీగారు స్పష్టంగా ఆనాడు 
కటించినట్లుగానే మన అసెంబ్లీలు, పార్లమెంటు, మనమంత్రులు, 
నమంత్రులు ఆ దుష్ఫలితాలచే ప్రభావితులై వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, 


క్‌ 
Gr 
G7 


| 


గ 


న్ని 


ప్రధా 
మనం యీనాడు చూస్తున్నాం 

స్వాతంత్ర్యం వచ్చిన 50 సంవత్సరాల తరువాత స్వతంత్ర భారతదేశ 
పరిస్థితుల్ని కండ్లారా చూస్తూ, దుష్ఫలితాల్ని అనుభఖిస్తున్న ప్రజలకు 
గాంధీగారు కలలుగన్న స్వతంత్ర భారతదేశ స్వరూప స్వభావాల్ని, రూపురేఖల్ని 
గురించి తెలుసుకునేందుకు అనువుగా వారు రచించిన “హింద్‌ స్వరాజ్యం” అను 
యీ పుస్తకాన్ని తెలుగులో అందజేసే అవకాశాన్ని నాకు కల్పించిన 
గాంధీగారు స్వయంగా స్థాపించిన గాంధీ వాజ్మయ ప్రచురణ సంస్థ నవజీవన 
ట్రస్టు, అహమదాబాదు అధినేతలకు, తెలుగులో ప్రచురిస్తున్న సత్‌సాహిత్య 
సహయోగీ సంఘ్‌, హైదరాబాద్‌ వారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. 


హైదరాబాద్‌, 


ది 10-1-1999 వేమూరి రాధాకృష్ణమూర్తి 


hh 


గం 


శ (6౨ 


10 
111 
12 


13 


విషయసూచిక 


ప్రకాశకుల విజ్ఞప్తి - శ్రీ బిరిధీచంద్‌ చౌధరి 
ముందుమాట - వేమూరి రాధాకృష్ణమూర్తి 
ఉపోద్దాతం -  మహాదేవ్‌దేశాయి 


మహత్తరమైన ప్రచురణ - శ్రీ మహాదేవ్‌ దేశాయి 
ప్రస్తావన - శ్రీ మో॥క॥గాంధి 
హింద్‌స్వరాజ్యను గురించి - శ్రీ మో॥క॥గాంధీ 
సందేశం - శ్రీ మో॥క॥గాందీ 

కాంగ్రెస్‌ మరియు దాని పదాధికారులు 
బెంగాల్‌ విభజన 

అశాంతి - అసంతృప్తి 

స్వరాజ్యం అంటే ఎమిటి? 

ఇంగ్లాండు స్థితి 

సభ్యతా దర్శనము 

భారత దేశం ఎలా పోయింది? 

భారత దెశస్థితి -1 

భారత దేశ స్థితి -2 

భారత దేశ స్థితి -3 

భారతదేశ స్థితి -4 

భారత దేశ స్థితి -5 

ఎది నిజమైన స్వాతంత్ర్యం? 


14 భారత దేశం ఎలా స్వతంత్రం అవుతుంది? 
15 ఇటలీ - భారతదేశం 
16 మందుగుండు సామగ్రి 
17 సత్యాగ్రహము - ఆత్మబలము 
18 విద్య 
19 యంత్రములు 
20 ముగింపు 
అనుబంధం 
1 మహాత్ముని అభిప్రాయాలు 


2 కొన్ని ప్రామాణీక గ్రంధాలు 
3 మహనీయుల ప్రశంసలు 


83 
87 
91 
100 
111 
119 


124 


134 
135 


136 


ఉవోద్దాతం 


లార్జ్‌ లోదియన్‌ సేవాగ్రాం వచ్చినప్పుడు హింద్‌ స్వరాజ్య పుస్తకం 
ప్రతి అడిగారు గాంధీజీ యిష్పుడు చెబుతున్న విషయాలన్నింటికి బీజం 
హింద్‌ స్వరాజ్యలో లభిస్తున్నది గాంధీజీని సరిగ్గా అర్ధం చేసుకోవాలంటె 
హింద్‌ స్వరాజ్యను చదవడం చాలా అవసరం" అని లోధియన్‌ 
అన్నారు 

అదే సమయంలో శ్రీమతి సోఫియావాడియా హింద్‌ స్వరాజ్యను 
గురించి ఒక వ్యాసం వ్రాయడం ఆశ్చర్యకరం ఆమె తన ఆ వ్యాసంలా 
హింద్‌ స్వరాజ్య అను పుస్తకాన్ని మన మంత్రులు, శాసనసభల 
సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అహింసను సమర్ధించే వ్యక్తులు, 
అధికారులు, ప్రజలు అంతా జాగ్రత్తగా చదవడం అవసరమని పదే 
పదే నొక్కి చెప్పారు “అహింసావాదినని, అహింసను సమర్జించేవాడినని 
చెప్పుకునే వాడు తన యింట్లో నియంతగా ఎలా వ్యవహరిస్తాడా 
మద్యపానీయాలు అమ్ముకుని డబ్బు ఎలా సంపాదిస్తాడో ఆమె 
వివరించారు అతడు వకీలు అయితే తన కక్షిదారుల్ని కోర్టుకు పొమ్మని 
ఎలా ప్రోత్సహిస్తాడో వ్రాసి, పలు రాజకీయ సమస్యలను గురించి 
క్షుణ్ణంగా విశ్లేషణ చేయడం అవసరమని కూడా ఆమె వ్రాశారు హింద్‌ 
స్వరాజ్యలో యిట్టి విషయాలన్నింటి మోద క్లుప్తంగా విశ్లేషణ జరిగింది 
అందువల్ల యీ పుస్తకాన్ని జనం జాగ్రత్తగా చదవడమేగాక, గాంధీజీ 
ఇందు పేర్కొన్న విషయాలపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం అవసరమని 
ఆమె పేర్కొన్నారు 

శ్రీమతి వాడియా మంచి సమయంలో హింద్‌ స్వరాజ్యపై మంచి 
వ్యాసం ప్రచురించారు. 1909లో గాంధీజీ ఇంగ్లాండు నుంచి తిరిగి 
వస్తూ ఓడలో యీ పుస్తకం యందలి వ్యాసాలు వ్రాశారు హింసాత్మక 
సాధనాలపై విశ్వాసం కలిగి యున్న కొంతమంది భారతీయ విష్ణవ 


4 న్‌ 
కారులతో మాట్లాడిన పిమ్మట యీ వ్యాసాలు గాంధీజీ గుజరాతీ 
భాషలో వ్రాశారు ఇండియన్‌ ఒపీయన్‌ అనుపత్రికలో ధారావాహికంగా 
యీ వ్యాసాలు ప్రచురించారు తరువాత ఆ వ్యాసాలన్నింటిని కలిపి 
సక రూపంలో ప్రచురించారు బొంబాయి ప్రభుత్వం ఆ పుస్తకాన్ని 
సంవ మిష్టర్‌ కెలెన్‌బెక్‌గారికోసం గాంధీజీ యీ గుజరాతీ 


బ్య 


ఖ్‌ 


9 


పుస్తకాన్ని ఇంగ్లీఘలోకి అనువదించారు బొంబాయి ప్రభుత్వ చర్యకు 
సమాధానంగా ఇంగ్లీషు పుస్తకం ప్రచురించారు 1912లో గోట్టేగారు 
దక్తిణ ఆఫ్రికా వెళ్ళారు అక్కడ వారు యీ పుస్తక ఆంగ్ల అనువాదం 
చూశారు వారికి అందలి విషయాలు నచ్చలేదు ఆ వ్యాసాలు 
ఊహాజనిళాలని హడావుడిగా బుర్రలో తిరిగిన భావాల సమీకరణ 
యని గొఖ్లేగారు అభిప్రాయపడ్డారు గాంధీజీ ఇండియాకు వచ్చి ఒక్క 
సంవత్సరం పాటు వుంటే, తానే యీ పుస్తకాన్ని నాశనం చేస్తారని కూడా 
భవిష్యవాణి చెప్పారు అయితే గోబ్లేగారి ఆ భవిష్యవాణి సత్యం 
కాలేదు 1921లో గాంధీజీ ఆ పుస్తకాన్ని గురించి, అందలి తన 
భావాలను గురించి క్రింద విధంగా వ్రాసి ప్రకటించారు ఇది ద్వేష 
ధర్మానికి బదులు (ప్రేమధర్మాన్ని నేర్పుతుంది హింసకు బదులు ఆత్మ 
బలిదానాన్ని సూచిస్తుంది పశుబలాన్ని ఎదుర్కొనుటకు ఆత్మ బలాన్ని 
నిలుపుతుంది యిందు ఒకే ఒక శబ్దాన్ని - అదికూడా ఒక మహిళా 
స్నేహితురాలి మాటప్రకారం- రద్దు చేశాను అంతకు మించి ఏమో 
మార్పు చేయలేదు యీ పుస్తకంలో ఆధునిక సభ్యతను గురించి 
కరినంగా వ్యాఖ్యలు వున్నాయి అందు నేను పేర్కొన్న మాన్యతలు, 
ఆనాటి కంటే కూడా యిప్పుడు యింకా గట్టి పడ్డాయి అయితే 
పారకులకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. యీ పుస్తకంలో నేను ఏ 
స్వరాజ్యపు చిత్తరువును చిత్రించి నిలబెట్టానో, అటువంటి స్వరాజ్యాన్ని 
స్థాపించుటకు నేను ప్రయత్నిస్తున్నానని భావించవద్దు భారతదేశం 
అందుకు యింకా సిద్ధంగా లేదని నాకు తెలుసు యిలా అనడంలో 


కొంచెం కొంటె తనం చొటు చేసుకుంటే చేసుకొవచ్చు గాక, కాని 
నావిశ్వాసం యిదే యీ పుస్తకంలో నేను చిత్రించిన స్వరాజ్యాన్ని 
సాధించుటకు వ్యక్త గతంగా నా కృషి సాగుతూనే వున్నది అయినా 
సందేహించనవసరంలెేని ఒక్క విషయం యీనాడు నేను సామూహిక 
ప్రవృత్తితో చేస్తున్న కృషికి లక్ష్యం, భారత దేశ ప్రజల కోరిక ప్రకారం 
పార్టమెంటరీ విధానపు స్వరాజ్యం సాధించడమే ” 

1938లో కూడా గాంధీగారికి కొన్ని చోట్ల భాషను మార్చడమే దప్ప 
విషయంలో మార్పు చేయాలని అనిపించలేదు అందువల్ల యీ 
పుస్తకం ఎవిధమైన మార్పులు లేకుండా యధాతధంగా తిరిగి 
ప్రచురించబడుతూ వున్నది 

ఇందు సూచించబడిన స్వరాజ్యాన్ని సాధించుటకు భారతదేశం 
తయారుగా వున్నా, లేకపోయినా యీ దేశప్రజలు యీ పుస్తకాన్ని తప్పక 
చదవాలి సత్యం, అహింసల్ని అంగీరిస్తే చివరికి లభించే ఫలితం 
యొక్క చిత్తరువు యిందు వున్నది దీన్ని చదివి యీ సిద్ధాంతాల్ని 
అంగీకరించడమా లేక త్యజించడమా అన్న విషయం పారకులే 
నిర్ణయించుకోవాలి 
వార్గా- 2-2-38 మహదేవ దేశాయి 

x శ్‌ x 


క భూమిక 
ఇది హింద్‌ స్వరాజ్య అను ఆంగ్ల పుస్తకం మలి ప్రచురణ 
'హింద్‌ స్వరాజ్య ప్రత్యేక సంచికగా వెలువడిన ఆర్యన్‌పాధ్‌ మాస 
పత్రికను సమోక్షిస్తూ ఆంగ్లహరిజన్‌ పత్రిక యందు ఒక వ్యాసం 
ప్రకటించాను. ఆ వ్యాసానికి అనువాదమే యీ ఫీరిక. గాంధీజీ వ్రాసిన 
హింద్‌ స్వరాజ్య తొలి ప్రచురణ యందలి భావాలలో, మలిప్రచురణ 
యందు ఎట్టి మార్పు జరుగలేదు అయితే వికాసమే జరిగిందని 


1 


ఆ వికాసాన్ని గురించి యీ ఫీరిక యందు కొంత 
జ చాను నాయీ సంక ద్వారా గాందీజీ భావాలను స్పష్టంగా 
తైలుసుకొనుటకు మంచి అవకాశం లభిస్తుందని బావిస్తున్నాను 

వారా-11-12-36 మహదేవ దేశాయి 


మహత్తరమైన ప్రచురణ 
ఆర్యన్‌పాధ్‌ అను మాసపత్రిక యీ మధ్యనే హింద్‌ స్వరాజ్య 
ప్రత్యెక సంచికగా వెలువడింది యీ విధంగా ప్రత్యేక సంచికను 
ప్రచురించాలని అనుకోవడం గొప్ప విశేషం యీ ప్రత్యేక సంచిక ఎంతొ 
చక్కగా వున్నది శ్రీమతి సోఫియావాడియా యొక్క భక్తి ప్రపత్తులతో 
కూడిన శ్రమకు యీ ప్రత్యేక సంచిక మంచి తార్కాణం 
ఆమె హింద్‌ స్వరాజ్య పుస్తక ప్రతులు విదేశాలలో గల తన 
పలువురు మిత్రులకు పంపి వారిలో కొందరిని తమ అభిప్రాయాలు 
వ్రాసి పంపమని కోరారు స్వయంగా శ్రీమతి వాడియా యీ పుస్తకాన్ని 
గురించి తన అభిప్రాయాలు వ్యాసరూపంలో ప్రచురిస్తూ యీ పుస్తకంలో 
భారత దెశపు ఉజ్వల భవిష్యత్తును గురించిన ఆశలు చోటు 
చేసుకున్నాయని వ్రాశారు యూరప్‌కి చెందిన ప్రముఖలచేత యీ 
పుస్తకంలొ గాంధీజీ ప్రకటించినట్లు, నాగరికత పేరట యూరప్‌లో 
సాగుతున్న పారపాట్టను ఖండింప చేయాలని ఆమె భావించారు 
అందుకే ఆమె యీ ప్రణాళికను చేపట్టారు అందుకు ఎంతో మంచి 
ఫలితం చేకూరింది యీ ప్రత్యేక సంచికలో మాష్టర్‌ సాండీకోల్‌, 
డిలాయిల్‌ బర్స్స్‌, మిడల్టన్‌ మరీ, బెరెస్‌ఫర్డ్‌ హబ్యాఫసిట్‌, కాడ్‌ హూటన్‌, 
జిరాల్డ్‌ హార్డ్‌ కుమారి రాధ్‌బోన్‌ మొదలగు ప్రసిద్ధ రచయితల, రచయిత్రుల 
వ్యాసాలు ప్రచురించబడ్డాయి వారిలో కొందరు శాంతివాదులుగాను, 
సమాజవాదులుగాను ప్రసిద్దికక్కినవారు వున్నారు అయితే శాంతివాదాన్ని, 


al 


సమాజవాదాన్ని వ్యతిరేకించే వారి వ్యాసాలు కూడా యీ సంచిక్రలొ 
ప్రచురించి యుంటే, యీ సంచిక స్తాయి ఎలా ఉండేదో గదా! 

ఇందు ప్రచురించబడిన వ్యాసాలు కూడా క్రమ పద్దతిలో వున్నాయి 
ప్రారంభంలో విమర్శలు, అభిప్రాయబేదాలతో కూడిన వ్యాసాలు 
వున్నాయి ఆ తరువాత చొటుచేసుకున్న వ్యాసాల్లో వాటికి సమాధానాలు 
వున్నాయి రచయితలందరూ రెండు మూడు వ్యాఖ్యలు చేశారు 
వాటిని గురించి యోచిడ్దాం వాటి యందు కొన్ని అంగీకరించవలసిన 
విషయాలు వున్నాయి మాష్టర్‌ సాన్టీ “ఈ మధ్యనే తాను ఇండియా 
వచ్చినట్లు, దేశపరిస్టితుల్ని పైపైన పరిశీలించి చూచినట్లు, హింద్‌ 
స్వరాజ్యలో పేర్కొన్న సిద్ధాంతాలకు ఇండియాలో సాఫల్యం లభించినట్లు 
తనకు అనిపించలేదని” తన వ్యాసంలో స్పష్టంగా వ్రాశారు వారు 
వాసిన యీ యధార్థాన్ని మాష్టర్‌ కోల్‌ కూడా తన వ్యాసంలొ 
పేర్కొంటూ “వ్యక్తిపరంగా పరిశీలించి చూస్తే గాంధీజీ చెప్పినట్లు 
స్వరాజ్యం చేరువకు సామాన్య మనిషి సాధ్యమైనంతవరకు చేరాడనే 
చెప్పవచ్చు అయితే వ్యక్తికి వ్యక్తికి మధ్య గల వ్యత్యాసాన్ని గమనించి 
వ్యక్తి పరంగా ఒక విషయాన్ని అమల్లోకి తేవడం ఆ విషయాన్ని 
అమల్లోకి తెమ్మని యితరుల బుద్ధిని గమనించి చెప్పి, వారు అలా 
చేయునట్లు సహకరించడం సాధ్యమా అను ప్రశ్న బయలుదేరుతుంది 
యితరులచేత చేయించవలసివస్తే అందుకోసం వారితో కలిసిమెలిసి 
వుండటం అవసరం వారితో తాదాత్మ్యం పొందాలి ఐక్యతను సాధించాలి 
అందుకు ప్రతివ్యక్తి రెండు రూపాల్ని అలవరచుకోవాలి (1) తనయదార్థ 
రూపం (2) ఇతరులతో తాదాత్మ్యత పొందిన రూపం అనగా వ్యక్తిత్వం 
(ఈరెండు రూపాల్ని తాను పరీక్షించగలిగి యుండాలి వాటిని తాను 
వ్యాఖ్యానించగలిగి యుండాలి దాని మూల్యాన్ని నిర్ధారించగలిగి 
యుండాలి) యిట్టి రెండు నడతల్ని రూపాల్ని అనుసరించవలసి 
వస్తుందన్నమాట. గాంధీజీ ఆచరణకు సంబంధించిన తన సాధనను 


రెవరి 
బంధించిన వ్యవహారాన్ని, తన అంతరాత్మకు తృప్తికలిగే విధంగా 


హదు వరకూ తీసుకువెళ్ళిన మాట నిజం కాని రెండో రూపానికి 


పరిష్యరిం చలేకపాయారు అని స్పష్టంగా వివరించారు జాన్‌మిడిల్ల్డన్‌ 

సంలొ “రాజకీయ వత్తిడికి సాధనంగా అహింసను ఉపయోగిస్తే, 
డాని శక్తి త్వరగా సమాప్తమైపోతుంది కనుక అటువంటి అహింసను 
ఇబడెన జయ అనవచ్చా? అని సందేహం వెలిబుచ్చారు 
న యో (కయ అంతా క్రమంగా సాగే వికాసప్రక్రియ ఆ 
: ms బుటకు ప్రయత్నం చేస్తూ మనిషి సాధన యొక్క 


సంప్తూర్తతకొసం కూడా ప్రయత్నిస్తూ వుంటాడు వందలాది ఏండ్లక్రితం 

wf ద 

బుదుడు. wr సుక్రీస్తు అహింస, ప్రేమ సిద్దాంతాలను ఉపదేశించారు, 
(అ 


అయితే యిన్ని వందల ఏండ్లలో కొద్ది మంది వ్యక్తులు మాత్రమే చిన్న 
చిన్న సీమతమైన సమస్యల కోసం వాటిని ప్రయోగించారు గాంధీజీ 
విషయంలొ మాత్రం అందరూ ఎకగ్రీవంగా అంగీకరించి ప్రకటించడం 
విశేషం, దాన్ని ఉటంకిస్తూ జిరాల్డ్‌ హర్డ్‌ తన వ్యాసంలో “గాంధీజీ 
చేస్తున ప్రయోగాల్ని ప్రపంచమంతా శ్రద్ధగా చూస్తున్నది వారి ప్రయోగాల 
ము క యుగయుగాలవరకు నిలిచి యుంటుంది గాంధీజీ 
జననమూహాల్ని వెంట బెట్టుకొని జాతీయ స్థాయిలో దాన్ని 


ర్న 


ప్రయోగించుటకు కృషి చేయడమే అందుకు కారణం. అని పేర్కొన్నారు 

ఆ ప్రయోగాలయందలి యిబ్బందులేమిటో అందరికీ తెలుసు 
అయినా వాటిని అధిగమించడం అసంభవంకాదని గాంధీజీ విశ్వాసం 
1921లొ యీ ప్రయోగం సఫలం కావడం అసంభవమని భారతదేశంలో 
తేలింది అందువల్ల ఆ ప్రయోగాన్ని ఆపివేయడం జరిగింది 1921లో 
అసంభవం అని అనిపించిన ఆ ప్రయోగం 1930లో సంభవం అని 
తేలింది అసలు అహింసాత్మక సాధన అని అంటే ఎమిటి అని 
అనేకసార్లు ప్రశ్నించడం జరిగింది యీ శబ్దానికి అందరికీ 
ఆమోదయోగ్యమైన అర్ధం తెలుపుట దాని హద్దుల్ని నిరారించుటకు, 


ge) 


దాన్ని అమలు చేయుటకు పూర్వం ఎక్కువకాలం దాన్ని ప్రయోగించుట 
దానిని ఆచరణలో పెట్టుట ఎంతో అవసరం అహింసను ఆచరణలో 
పెట్టుబకు అత్యవసరమైనది, వదులుటకు విలులేనిది ప్రేమ శుద్దమైన 
నిస్వార్ణపేమ మానసికంగాను, శారీరికంగాను మచ్చలేని నిష్కలంకమైన 
నిర్మలత్వంతో కూడిన (ప్రేమ అది లేనియెడల అహింసను ఆచరణలా 
పట్టుట సాధ్యంకాని పని అను విషయం పాశ్చాత్య ప్రముఖులు 
మరిచిపోళతూ వుంటారు . 


యంత్రాలను గురించి, నాగరికతను గురించిన విమర్శ 


లి 


హింద్‌ స్వరాజ్యం యొక్క ప్రశంసతో కూడిన విమర్శలయందు 
రచయితలంతా ఒక్క విషయం మాత్రం అంగీకరించలేదు యంత్రాల్ని 
వ్యతిరేకిస్తూ గాంధీజీ వెల్లడించిన అభిప్రాయాలు అనుచితమైనవని, 

అహేతుకమైనవని వారందరూ భావించారు మిడల్దన్‌ యీ విషయాన్ని 
విపులీకరిస్తూ “గాంధీజీ తన భావాల ఆవేశంలో, తాము అమితంగా 
డ్రేమిస్తున్న రాట్నం కూడా ఒక యంత్రమె అను విషయం మరిచి 
పాకున్నారనీ, రాట్నం ప్రకృతిద్వారా నిర్మితమైనది కాదనీ, మనిషి 
ర్మించిన అప్రాకృతమైన కృత్రిమ వస్తువెనని, అందువల్ల గాంధీజి 
సిద్దాంతం ప్రకారం అదికూడా రద్దు చేయవలసిన వస్తువెనని పేర్కొన్నారు 
డిలాయిల్‌ బర్న్‌ యీ విషయాన్ని గురించి వ్రాస్తూ " పునాది యందే 
భావదోషం వున్నది ఎవస్తువువల్లనైనా సరే చెడ్డ ఉపయోగం కలిగితే 
దాన్ని మాత్రమే నైతిక దృష్ట్యా హీనమైనదిగా భావించాలని సూచించారు 
చరఖా కూడా ఒక యంత్రమే! ముక్కు మోద ధరించే కండ్ల జోడు 
కూడా కండ్ల రక్షణ కోసం ధరించిన యంత్రమే నాగలి కూడా 
యంత్రమే, నీరు బైటికి తోడుటకు ప్రాచీనకాలాన్నుంచి వాడుతున్న 
పరికరాలు సైతం ఏండ్ల తరబడి మనష్యులు చేసిన ప్రయళ్నాల్దకు 
ఫలితంగా తయారు చేయబడిన యంత్రాలే ఎ యంత్రం వల్లనై? 


10 


చెడు జరిగే అవకాశం కూడా వుంటుంది ఏ యంత్రంవల్లనైనా చెడు 
జరిగితే అది యంత్ర దోషం కాదని, యంత్రాన్ని ఉపయోగించే వ్యక్తి 
దొషమని గ్రహించాలి అని పేర్కొన్నారు 

గాంధీజీ తన భావాల అవేశంలో యంత్రాలను గురించి 
ఊహాజనితమైన భాషను ఉపయోగించారని యివాళ ఆ పుస్తకాన్ని 
సరిజేయడానికి కూర్చుంటే ఆ భాషను వారే మార్చివేస్తారని కూడా 
విమర్శకులు వ్రాశారు వారి విమర్శల్ని గాంధీజీ అంగీకరించి, తమ 
భాషను విషయాన్ని మార్చివేస్తారేమో చెప్పలేను కాని విమర్శకులు 
పేర్కొన్న యంత్రాల్ని ఉపయోగించడంలో గల నైతిక విశేషాలను 
మాత్రం గాంధీజీ యంత్రాల సుగుణాలుగా అంగీకరించలెేరని చెప్పగలను 
ఉదాహరణకు 1924లో వారు ప్రయోగించిన భాష, పైన తెలిపిన 
అభిప్రాయాన్ని జ్ఞాపకం చేస్తున్నది అదే సంవత్సరంలో ఢిల్లీ యందు 
గాంధీజీకి మరో సోదరునికి మధ్య జరిగిన సంభాషణను యీ 
సందర్భాన పరిశీలించడం అవసరమని భావించి యిక్కడ ఆ 
సంభాషణను ప్రచురిస్తున్నాను “అయితే మీరు యంత్రాలన్నింటికి 
వ్యతిరేకమా అని తిన్నగా ప్రశ్నించారు. గాంధీజీ చిరునవ్వు నవ్వుతూ 
యంత్రాలన్నింటిని ఎలా వ్యతిరేకిస్తాను. యీ శరీరంకూడా ఒక 
సున్నితమైన యంత్రమని నాకు తెలియదా? చరఖా కూడా ఒక 
యంత్రమే కదా! పన్ను కుట్టు పుల్ల కూడా యంత్రమే కదా! నేను 
వ్యతిరేకిన్తున్నది యంత్రాల్ని కాదు, యంత్రాల విషయంలో 
ప్రదర్శింపబడుతున్న వేలం వెర్రిని మాత్రమే శరీరశ్రమను తగ్గిస్తాయి 
అని చెప్పే యంత్రాల వెంట జనం వేలం వెర్రిగా పరుగిడుతున్నారు 
శ్రమతగ్గుతున్నమాట నిజమే కాని యిట్టి యంత్రాల కారణంగా 
లక్షలాది జనం భృతి పోగొట్టుకొని ఆకలితో అలమటిస్తూ రోడ్డ వెంటబడి 
తిరుగుతున్న విషయం మరిచిపోకూడదు సమయం, శ్రమ రెండూ 


11 


తక్కువగా ఉపయోగపడటం నాకూ యిష్టమే కాని ఆ పని ఒక వర్గానికి 
మాత్రమే వర్తించకూడదు. మానవజాతి అంతటికి వర్తించాలి కొంతమంది 
వ్యక్తుల దగ్గర మాత్రమే సంపద చేరడం సరికాదు 

అందరి దగ్గరికి సంపద చేరాలని కోరుతున్నాను యిప్పుడు కొట్టాది 
జనంయొక్క మెడలపై ఎక్కి కొద్ది మంది పెత్తనం చలాయిస్తున్నారు 
అందుకు యంత్రాలు ఉపయోగపడుతున్నాయి యంత్రాల ప్రయోగాన్ని 
డ్రేరేపిస్తున్నది శ్రమను తగ్గించాలనే కోరిక కాదు, ధనం గడించాలనే 
లొభం మాత్రమే యీనాడు అమల _" వున్న ఆర్థిక వ్యవస్థకు 
వ్యతిరేకంగా నా శక్తి నంతటిని వినియోగించి యుద్ధం సాగిస్తున్నాను 

ప్రశ్న * మోకు యంత్రాలతో వివాదం లేదు. అయితే యీనాటి 
యంత్రాల చెడు ఉపయోగాన్ని మాత్రమే మోరు వ్యతిరేకిస్తున్నారు. 
అంతే కదూ! గాంధీజీ-కొంచెమైనా సంకోచించకుండా అవును అని 
సమాధానం యిస్తున్నాను నేను మరొక విషయం కూడా దీనితో 
చేర్చాలని భాఎస్తున్నాను యంత్రాల అన్వేషణ, సైన్సు యివి లోభప్రవృత్తికి 
సాధనాలు కాకూడదు అప్పుడు కార్మికుల చేత శక్తికి మించి ఎక్కువగా 
పనిచేయించడం జరగదు అప్పుడు యంత్రాలు అడ్డంకులు కాజాలవు 
సహాయ కారులవుతాయి యంత్రాలనన్నింటిని నాశనం చేయమని నా 
ఉద్దేశ్యం కాదు వాటి హద్దును నిర్జార్ధించడమే నాలక్ష్యం 

ప్రశ్న : మీ యీ అభిప్రాయం ప్రకారం పెద్దపెద్ద పేచీ కొరు 
యంత్రాలనన్నింటిని త్యజించాలి. అంతే కదూ! గాంధీజీ" అవును 
అట్టివాటిని త్యజించివలసి వచ్చినా సరే తప్పదు కాని ఒక్క విషయాన్ని 
స్పష్టం చేయతలుస్తున్నాను. మనం ఎం చేసినా దానికి ప్రధాన ఆధారం 
మనిషికి మేలు చేయదం కావాలి పనిలేనందున మనిషి అవయవాలు 
జడమై, పనికి రాకుండా పోతాయి యంత్రాలు వుండకూడదు 
యంత్రాల్ని మనం పరీక్షించి డాలి ఉదాహరణకు కుట్టుమిషనుకు 


12 


నేను సుస్వాగతం పలుకుతాను యీనాడు ఆవిష్కరించబడిన 
ఉపయోగకరమైన యంత్ర సామగ్రిలో కుట్టుమిషను ఒకటి దాని 
అన్వెషణ వెనుక ఒక అద్భుత చరిత్ర వున్నది సింగరు అనువాడు తన 
భార్య బట్టలు కుడుతూ వున్నప్పుడు కొన్ని దృశ్యాలు చూశాడు తన 
భార్యపై ఆతనికి గల ప్రేమ, అనవసరమైన శ్రమనుంచి ఆమెను 
రకించాలనే భావం అతనికి కలిగింది అందుకోసం కుట్టు మిషను 
కనిపెట్టమని సింగర్‌కు పేీరణ కలిగింది 

సింగర్‌ కనిపెట్టిన యీ కుట్టుమిషను, ఆతని భార్యనేగాక, చేతితొ 
కుట్టుపని సాగిస్తున్న అనేక మందిని, అనవసరంగా శ్రమపడకుండా 
రక్రించింది సమయం పొదుపును కూడా "సాధించింది 

ప్రశ్న బాపూజీ! సింగర్‌ కుట్టు మిషన్ల నిర్మాణం చేయుటుకు 
పెద్ద యంత్రశాల అవసరంకదా! అందు ప్రాపంచికశక్తితో నడిచే 
యంత్రాలను నెలకొల్పక తప్పదుకదా! అని ప్రశ్నించి యంత్రాల 
విషయంలో ఎక్కువ విషయాన్ని రాబట్టి, తెలుసుకోవాలని భావించారు 
ప్రశ్నకర్త ఈ ప్రశ్నవిని గాంధీజీ చిరునవ్వు నవ్వి యిలా అన్నారు 
“అవును తప్పదు, కాని యూ విషయంలో నేను సమాజవాదినే 
యిటువంటి యంత్రశాలకు దేశం లేక ప్రజా ప్రభుత్వం యాజమాన్యం 
వహించాలి ఇట్టి యంత్రశాలలు లాభం గడించాలనే దృష్టితో కాక 
ప్రజల మేలు కోసం నడుపబడాలి లోభానికి బదులు (ప్రేమకు 
ప్రాధాన్యం యివ్వాలి కార్మికుల స్థితిగతులు మెరుగుపడాలి డబ్బుకోసం 
పిచ్చిగా సాగుతున్న పరుగులు ఆగిపోవాలి కార్మికులకు మంచి భృతి 
లభించడమే కాక, వారికి రోజూ పని లభించాలి అపుడు యంత్రం 
ప్రభుత్వానికి లేక యాజమాన్యానికి ఎంత లాభం అందజేస్తుందో అంత 
లాభం కార్మికులకు కూడా అందజేస్తుంది నా ఉహలో యంత్రాల 
విషయంలో వుండే మినహాయింపుల్లో యిది కూడా ఒకటి సింగర్‌ 
కుట్టుమిషన్‌ విషయంలో (పేమకు ప్రాధాన్యం వున్నది మనిషి సుఖానికి 


13 


ప్రాధాన్యం వున్నది మనిషి సమయాన్ని పొదుపు చేయడం ఆ యంత్రం 
అక్ష్యం ఆ యంత్రాన్ని ఉపయోగించుటకు ముఖ్య లక్ష్యం 
ధనార్జ్దనకాకూడదు దయకు ప్రాధాన్యం యివ్వాలి ఉదాహరణకు 
వంకరగా వున్న కదురును తిన్నగా చేయగల యంత్రానికి స్వాగతం 
పలుకుతాను అయితే అట్టి యంత్రం వల్ల కదుళ్ళు తయారుచేసే 
కమ్మరి వారి చేతి వృత్తికి దెబ్బ తగలడం నాకు యిష్టం లేదు కాని 
నూలు వడుకుతూ వున్నప్పుడు కదురు వంకర పోతే, దాన్ని తిన్నగా 
సరిచేసుకోగల యంత్రం నూలు వడికే వారి దగ్గర వుండాలని మాత్రమే 
నాకోరిక -అందువల్ల లోభానికి బదులు డేమకు చోటు కల్పిద్దాం. 
అప్పుడు అంతా మంచియె జరుగుతుంది, 

ఈ సంభాషణ యందు గాంధీజీ వెలిబుచ్చిన అభిప్రాయాల 
విషయమై విమర్శకుల కెవ్వరికీ సిద్ధాంత రీత్యా వ్యతిరేకత ఉంటుందని 
నేను భావించడంలేదు శరీరం వలె యంత్రం కూడా ఆత్మ వికాసానికి 
తోడ్పడితే, అది తోడ్పడినంత మేరకు ఉపయోగకారియే 

పాశ్చాత్య నాగరికత విషయం కూడా అంతే. "పాశ్చాత్య సభ్యత 
మనిషి యొక్క ఆత్మకు మహాశతృవు అని గాంధీజీ వ్రాశారు. ఈ 
వ్రాతను వ్యతిరేకిస్తూ కోల్‌ మహాశయుడు యిలా వ్రాశారు- "స్పైన్‌ 
మరియు అబిసీనియా మధ్య జరిగిన భయంకరమైన సంగ్రామం మన 
శిరస్సులపై సదా వ్రేళాడుతూవుండే భయానికి చిహ్నం రకరకాల 
రిద్దిసిద్దికి అవసరమైన శక్తి మరియు అవకాశం వున్నా కోట్లాది ప్రజల 
కటిక దారిద్ర్యం పాశ్చాత్య సభ్యత యొక్క పెద్ద దోషం అయితే 
యిది సహజమైనది అనగా ప్రాకృతికమైనది కాదు సభ్యతకు మూలం 
కాదు. మా యీ సభ్యతను సరిదిద్దుకుంటామని నేను అనడం లేదు 
అంతమాత్రాన యిది సరికాదని కూడా నేను అనను మనిషి యొక్క 
ఆత్మకు అవసరమైన విషయాల నిరాకరణపై ఆధారపడి యీ సభ్యత 
రూపొందినదని నేను అంగీకరించను.” 


14 


కోల్‌ మహశయుడు చెప్పింది నిజం గాంధ్‌జీ పేర్కొన్న పాశ్సాత్య 
సభ్యత యందలి దోషాలు సహజ సిద్దమైనవికావు అసభ్యత యందలి 
ప్రవృత్తుల ద్వారా బయల్వెడలినవి మాత్రమె యీ పుస్తకంలో భారతీయ 
సభ్యతకు, పాశ్చాత్చ సభ్యతకు గల వ్యత్యాసాన్ని, భిన్నత్యాన్ని చూపించడమే 
గాంధీజీ లక్ష్యం పాశ్చాత్య సభ్యతను సరిదిద్దడం అసంభవం కానేరదని 
కోల్‌ మహశయుడు వెలిబుచ్చిన అభిప్రాయంతో గాంధీజీ పూర్తిగా 
ఏకీభవిస్తారు పాశ్చాత్య దేశాలకు పాశ్చాత్య పద్ధతిలోగల స్వరాజ్యం 
అవసరం అని కూడా గాంధీజీ అంగీకరిస్తారు అయితే ఆ స్వరాజ్యం 
గాంధీవంటి ఆత్మ నిగ్రహం కలిగిన పురుషుల భావాల ననుసరించి 
వుంటుంది కాని వారు పాశ్చాత్యులై వుంటారు ఆ పద్దతి గాందీ 
మరియు భారతదేశ పద్దతిగా ఉండదు అద్భుతమైన పాశ్చాత్య పద్దతిగా 
ఉంటుంది అను విషయాన్ని కూడా గాంధీజీ తేలికగా అంగీకరిస్తారని 
నన భావిస్తున్నాను 

సిద్దాంతాలకు గల హద్దు 

జి డి హెచ్‌ కోల్‌ మహశయుడు మరో చిక్కు విషయాన్ని పేర్కొన్నారు 

“ జర్మనీ, ఇటలీ విమానాలు స్పైన్‌ దేశపు ప్రజల్ని సంహరిస్తున్నప్పుడు, 
జపాన్‌ విమానాలు చైనా దేశపు జనాన్ని సంహరిస్తున్నప్పుడు, జర్మనీ 
సైన్యాలు ఆస్టియాలోకి చొచ్చుకు పోయినప్పుడు, చెకొస్తోవేకియాలోకి 
జొరపడతాయని బెదిరిస్తున్నప్పుడు, అబిసీనియాపై బాంబుల 
వర్షంకురిపించిదాన్ని ఆక్రమించకున్నప్పుడు, యీ (అహింసా) సిద్ధాంతం 
నిలువగలదా? రెండు మూడు సంవత్సరాక్రితం అవకాశం చిక్కినప్పుడు 
యుద్దాన్ని, మారణహింసాకాండను వ్యతిరేకించాను కాని యివాళ, 
యుద్దాన్ని గురించి నాకు అసహ్యం, ఎహ్యభావం వున్నపటికీ, యో 
మృత్యు హేలను, హత్యాకాండను అరికట్టుటకు యుద్ధమనే ప్రమాదాన్ని 
భరించేందుకు సిద్ధంగా వున్నాను” అని వ్రాశారు 


14 


కోల్‌ మహశయుడు చెప్పింది నిజం గాంధ్‌జీ పేర్కొన్న పాశ్సాత్య 
సభ్యత యందలి దోషాలు సహజ సిద్దమైనవికావు అసభ్యత యందలి 
ప్రవృత్తుల ద్వారా బయల్వెడలినవి మాత్రమె యీ పుస్తకంలో భారతీయ 
సభ్యతకు, పాశ్చాత్చ సభ్యతకు గల వ్యత్యాసాన్ని, భిన్నత్యాన్ని చూపించడమే 
గాంధీజీ లక్ష్యం పాశ్చాత్య సభ్యతను సరిదిద్దడం అసంభవం కానేరదని 
కోల్‌ మహశయుడు వెలిబుచ్చిన అభిప్రాయంతో గాంధీజీ పూర్తిగా 
ఏకీభవిస్తారు పాశ్చాత్య దేశాలకు పాశ్చాత్య పద్ధతిలోగల స్వరాజ్యం 
అవసరం అని కూడా గాంధీజీ అంగీకరిస్తారు అయితే ఆ స్వరాజ్యం 
గాంధీవంటి ఆత్మ నిగ్రహం కలిగిన పురుషుల భావాల ననుసరించి 
వుంటుంది కాని వారు పాశ్చాత్యులై వుంటారు ఆ పద్దతి గాందీ 
మరియు భారతదేశ పద్దతిగా ఉండదు అద్భుతమైన పాశ్చాత్య పద్దతిగా 
ఉంటుంది అను విషయాన్ని కూడా గాంధీజీ తేలికగా అంగీకరిస్తారని 
నన భావిస్తున్నాను 

సిద్దాంతాలకు గల హద్దు 

జి డి హెచ్‌ కోల్‌ మహశయుడు మరో చిక్కు విషయాన్ని పేర్కొన్నారు 

“ జర్మనీ, ఇటలీ విమానాలు స్పైన్‌ దేశపు ప్రజల్ని సంహరిస్తున్నప్పుడు, 
జపాన్‌ విమానాలు చైనా దేశపు జనాన్ని సంహరిస్తున్నప్పుడు, జర్మనీ 
సైన్యాలు ఆస్టియాలోకి చొచ్చుకు పోయినప్పుడు, చెకొస్తోవేకియాలోకి 
జొరపడతాయని బెదిరిస్తున్నప్పుడు, అబిసీనియాపై బాంబుల 
వర్షంకురిపించిదాన్ని ఆక్రమించకున్నప్పుడు, యీ (అహింసా) సిద్ధాంతం 
నిలువగలదా? రెండు మూడు సంవత్సరాక్రితం అవకాశం చిక్కినప్పుడు 
యుద్దాన్ని, మారణహింసాకాండను వ్యతిరేకించాను కాని యివాళ, 
యుద్దాన్ని గురించి నాకు అసహ్యం, ఎహ్యభావం వున్నపటికీ, యో 
మృత్యు హేలను, హత్యాకాండను అరికట్టుటకు యుద్ధమనే ప్రమాదాన్ని 
భరించేందుకు సిద్ధంగా వున్నాను” అని వ్రాశారు 


“మో శత్రువు జపాన్‌ ప్రభుత్వం అంతేగాని జపాను దేశపు రైతులు, 
సైనికులు మోకు శత్రువులు కారు ఆ చదువురాని అభాగ్యులకు, 
అమాయకులకు యుద్ధం చేయమని ఎందుకు హుకుం జారీచేశారో 
తెలియనే తెలియదు అయినా మోరు మో దేశరక్షణ పేరిట సాయుధ 
సైన్య దళాల సహాయం పొందాలని అనుకుంటే మీరు చేసే పని 
ఎమిటి? ఎమి తెలియని ఆ అమాయకులైన, మోకు శత్రువులు 
కాకపోయినా వారందరినీ చంపివేయడమేగదా! భారత దేశంలో గాంధీజీ 
పరీక్షించి అమలు చేసిన అహింసా విధానాన్ని చైనా ధర్మ గురువులంతా 
ఒక్క స్వరంతో బోధించిన అహింసా విధానాన్ని, చైనా తన రక్షణ కోసం 
అవలంభించితే, యూరప్‌ దేశాలు అవలంబిస్తున్న హింసాకాండ వల్ల 
పొందే ప్రయోజనం కంటె ఎక్కువ ప్రయోజనం పొందగలదని గట్టిగా 
చెప్పగలను చైనా దేశప్రజలు మిగతా ప్రపంచ దేశాల ప్రజల కంటే 
ఎక్కువ శాంతిప్రియులు 

ప్రపంచమందలి యితర హింసాత్మకయోధులైన వారి కంటే మించి 
ఎక్కువ కాలం చైనా దేశప్రజలు తమను, తమ సంస్కృతిని 
రక్షించుకోగలిగారు యీ సత్యమే మానవజాతికి గొప్ప పారం ధీరులు, 
వీరులు, శూరులునగు చైనా దెశప్రజలు తమ దేశరక్షణ కోసం 
పోరాడుతువున్నారు వారి యెడ ఆదరణ మాకు లేదని భావించవద్దు 
వారి త్యాగాల్ని వారి బలిదానాన్ని ఆదరిస్తున్నాం అయితే వారు మేము 
అంగీకరించలేని మరో సిద్దాంతాన్ని అనుసరిస్తున్నారని అనుకుంటాం 
ఎది ఎమైనా హింస ఎట్టి పరిస్థితులోనైనా సరే చెడ్డదనే మా 
అభిప్రాయం దానివల్ల సత్ఫలితాలు కలగడం అసంభవం అహింసా 
విధానాన్ని అనుసరిస్తే దుఃఖాలన్నీ తొలగిపోతాయని అనుకోకూడదు 
మో సమస్త ఆయుధాలు సైనిక పటాలాలు మో శత్రువు మోద సాధించే 
విజయంకంటే, అహింసా విధానం శత్రువు మోద చిరస్థాయిగా 


17 


నిలిచియుండే విజయాన్ని సాధించగలదని మా విశ్వాసం దీనివల్ల మో 
ప్రజల ఆదర్శం ఎన్నటికీ చెరిగిపోదని మరీ మరీ విశ్వశిస్తున్నాం 

కుమారి రెధ్‌ బోన్‌ యిలాంటి మరో సమస్యను పేర్కొన్నారు 
“దుష్టుల ఎదుట తలవంచినా, తన అంతర్యాణీకి వ్యతిరేకంగా 
నడుచుకొనవలసివచ్చినా అందుకు సిద్దపడి పసి బిడ్డలను రక్షించు 
అవకాశం చిక్కితే యీ ప్రపంచంలో సామాన్యులైనా, సత్పురుషులులైనా 
అట్టి బిడ్డల్ని రక్షించరా? వారిని చనిపోనిస్తారా?' అని ఆమె 
ప్రశ్నించింది ఆమె ప్రశ్నకు గాంధీజీ సమాధానం యివ్వరు యిట్టి 
ప్రశ్నకు గాంధీజీ అవకాశం యివ్వరు ఇందుకు ఏసుక్రీస్తు చేసిన బోధ 
ఎంతో స్పష్టంగా వున్నది యీ విషయంలొ వారి మాటలు స్పష్టంగా 
వున్నాయి “నాయందు శ్రద్ద చూపించేవారు పసిబిడ్డలకు వ్యతిరేకంగా 
ఎవరైనా చేయి ఎత్తితే అట్టి వారి మెడకు తిరగలి రాయికట్టి వారిని 
సముద్ర గర్భంలో పడ వేయాలి ఇవి ఏసుక్రీస్తు చెప్పిన మాటలు, 
యీ విషయంలో మాకు గాంధీజీ మాటలకంటే ఏసుక్రీస్తు చెప్పిన 
మాటల వల్ల ఎక్కువ సహాయం లభిస్తున్నది ” 

ఎసుక్రీస్తు చెప్పిన మాటలు వారి పుణ్య ప్రతాపాన్ని వెల్లడిస్తున్నాయని 
నా అభిప్రాయం వారు ఎ పని చేయమని చెప్పారో ఎవరికోసం 
చేయమని చెప్పారో గమనించాలి పాపం చేసినవారికి మరొకరు యిట్టి 
శిక్ష విధించడమనే ఉద్దేశ్యంతో వారు యీ విధంగా చెప్పలేదని, పాపం 
చేసిన వాడు అనగా అపరాధి తనకు తాను యిట్ట శిక్ష విధించుకోవాలనే 
ఉద్దేశ్యంతో చెప్పారని భావిస్తున్నాను ఏసుక్రీస్తు చెప్పిన ఉపాయం అని 
చెప్పి తాను చెప్పిన ఉపాయాన్ని ఆచరణలో పెట్టి పిల్లలను 
మృత్యుముఖాన్నుంచి రక్షించగలననే విశ్వాసం నిజంగా కుమారి రిధ్‌ 
బోన్‌కి వున్నదా? గాంధీజీ అసలు యీ విషయాన్ని ప్రస్తావించనే లేదని 
ఆమె వ్రాసిన మాట సరికాదు వారు యీ విషయం ప్రస్తావించడమే 


18 - 


గాక, దానికి స్పష్టంగా సమాధానం కూడా యిచ్చారు 1300 సంవత్సరాల 
(క్రితం ముస్లిం అమరజీవులు కూడా యీ ప్రశ్న లేవనెత్తి, అందుకు 
తమ చర్యల ద్వారా జవాబు యిచ్చారు వారు దుర్మార్గుల ముందు 
తలవంచేకంటే, తమ భార్యా బిడ్డల్ని ఆకలి దప్పులతో గిలగిలకొట్టుకుంటూ 
చావనీయడమే మంచిదని భావించారు అందుకు కారణం స్పష్టం 
దుర్మార్గుల ముందు తలవంచినా, తమ అంతరాత్మను మోసగించినా, 
అందువల్లకలిగే ఫలితం ఏమిటి? దుర్మార్గులకు యింకా ఎన్నో, ఎన్నెన్నో 
దుర్మార్గాలు చేయుటకు ప్రోత్సాహం లభిస్తుంది అంతే గదా! 

అయితే కుమారి రిధ్‌బోన్‌ కూడా “హింద్‌ స్వరాజ్యము” ఎంతో 
ప్రభావితంచేసే పుస్తకం అని వ్రాశారు ఆ పుస్తకం చదివి, అందలి 
బరువైన ప్రామాణికత్వాన్ని చూచి, నా ప్రామాణికత్వాన్ని పరీక్షించుకోవలసిన 
అవసరం కలిగిందని పేర్కొని హింద్‌ స్వరాజ్యను ప్రతివ్యక్తి చదవమని 
ఆమె విజ్ఞప్తి చేశారు 

'ఆర్యన్‌పాధ్‌ మాసపత్రిక సంపాదకులు యీ “హింద్‌ స్వరాజ్య" 
" అను ప్రత్యేక సంచికను ప్రచురించి శాంతి, అహింసా సిద్దాంతానికి 
ఎనలేని సేవ చేశారని చెప్పక తప్పదు 
వార్థా- 2- 2-33 మహదేవ దేశాయి 

శే * నే 


ప్రస్తావన 


ఈ విషయంపై ఇరువది అధ్యాయాలు వ్రాశాను. వాటిని పారకుల 
ఎదుట వుంచుటకు సాహసిస్తున్నాను 

ఇక నన్ను నేను ఆపుకోలేకనే యిదంతా వ్రాశాను చాలా చదివాను 
ఎంతగానో ఆలోచించాను ఇంగ్లాండులో ట్రాన్సవాల్‌ డెప్యుటేషన్‌తో 
బాటు నాలుగు మాసాలు నేను వున్నాను ఆ సమయంలో 


19 


సాధ్యమైనంతగా ఎక్కువ మంది భారతీయుల్ని కలిశాను, చర్చించాను 
ఎక్కువమంది ఆంగ్లేయుల్ని కూడా కలసి చర్చించాను చివరికి 
నిర్ణయానికి వచ్చిన నా అభిప్రాయాల్ని పారకులు ఎదుట వుంచడం 
నా కర్తవ్యమని భావించాను 

ఇండియన్‌ ఒపీనియన్‌ గుజరాతీ చందాదారులు దాదాపు ఎనిమిది 
వందల దాకా వున్నారు ఒక్కొక్క చందాదారునితో పాటు కనీసం 
పదిమంది పారకులు ఇష్టపడి యీ పత్రిక చదువుతూ వున్నారని నాకు 
నమ్మకం కలిగింది. గుజరాతీ రాని వాళ్లు, వచ్చిన వారిచేత చదివించి 
తెలుసుకుంటున్నారట అట్టి సోదరులు భారతదేశాన్ని గురించి నన్ను 
చాలా ప్రశ్నలు అడిగారు అలాంటి ప్రశ్నలే ఇంగ్లాండులో కూడా చాలా 
మంది నన్ను అడిగారు. అందువల్ల విడివిడిగా వ్యక్తి గతంగా నేను 
వెలిబుచ్చిన భావాల్ని అందరి ఎదుట వుంచడంలో తప్పులేదని నాకు 
అనిపించింది 

ఇందు వెలువరించిన భావాలు నావే, అవి నావికావు కూడా. వాటి 
ప్రకారం నడుచుకుంటానని ఆశిస్తున్నాను కనుక అవినావే అవి, నా 
ఆత్మలో నిలిచిపోయాయి అవి నావి కావు అవి నేనొక్కడినే 
యోచించినట్టివి కావు కనుక అవి నావి కావని భావిస్తున్నాను కొన్ని 
పుస్తకాలు చదివిన తరువాత అవి నిర్మాణమయ్యాయి. హృదయంలో, 
లోలోపల నేను ఉహించిన ఉహల్ని, భావాల్ని ఆ పుస్తకాలు 
సమర్ధించాయి 

నేను పాఠకుల ఎదుట వుంచిన భావాలు, ఆధునిక (పాశ్చాత్య) 
నాగరికతా ప్రభావం పడని ఎక్కువ మంది భారతీయుల భావాలేనని 
వేరే రుజూచేయవలసిన అవసరం లేదు అయితే యివే భావాలు 
వేలాది యూరప్‌ ప్రజలు కలిగి యున్నారని, యీ విషయాన్ని నా 
పారకులే తమ తమ ఆధారాలతో పరీక్షించిచూచుకోమని కోరుతున్నాను 


20 


ఎవరైనా అన్వేషించ తలుచుకుంటే, వారికి అవకాశం, వెసులుబాటు 
దొరికితే ఆ పుస్తకాల్ని చదవవచ్చు అవకాశం లభించితే ఆ పుస్తకాల 
నుంచి ఏదో కొంత పారకుల ఎదుట వుంచాలనే అభిలాష నాకు 
వున్నది 
ఇండియన్‌ ఒపీనియన్‌ పాఠకులకు, తదితరులకు నా వ్యాసాలు 
చదవగా ఏ భావాలు కలిగాయో, నాకు తెలిపితే వారికి కృతజ్ఞల్లి 
దేశసేవచేయడం, సత్యాన్వేషణ కావించడం, ఆ ప్రకారం నడుచు 
కోవడమే నా లక్ష్యం అందువల్ల నాభావాలు తప్పని తేలితేవాటిని 
పట్టుకు కూర్చోమని చెప్పను అది నిజమని తేలితే యితరులు కూడా 
ఆ ప్రకారం నడుచుకోవాలని, దేశం యొక్క మేలును దృష్టి 
యందుంచుకోమని నేను కోరతాను 

సౌకర్యంగా వుండుటకై ఇందలి వ్యాసాల్ని పారకుడు, సంపాదకుడు 
వీరిరువురి మధ్య జరిగిన సంభాషణల రూపంలో పొందుపరచడం 
జరిగింది. 
కిల్లొనన్‌ కాసీల్‌ 
22-11-1909 మో॥క॥గాంధీ 

శే శే * 


హింద్‌ స్వరాజ్యను గురించి 
నా యీ చిన్ని పుస్తకం చాలా మంది ప్రజల దృష్టిని ఆకర్షించడం 
నిజంగా నా అదృష్టం అసలు యీ పుస్తకం గుజరాతీలో వ్రాయబడింది 
దీని జీవన క్రమం విచిత్రం యిది మొట్టమొదట దక్షిణ ఆఫ్రికాలో 
ప్రచురించబడే ఇండియన్‌ ఒపీనియన్‌ అను వార పత్రికలో ప్రకటించారు 
దక్షిణ ఆఫ్రికాకు తిరిగి వస్తున్నప్పుడు ఓడమోద హింసావాదులైన 
భారతీయులకు అట్టి భావమే గల దక్షిణ ఆప్రికాకు చెందిన 


21 


బాంసావాదులకి యిచ్చిన సమాదానంగా యీ పుస్తకం వ్రాశాను. 
లండనులో నివశిస్తున్న పేరు గాంచిన అరాచక వాదులైన భారతీయులతో 
మాట్లాడాను వారి శౌర్య ప్రతాపాల ప్రభావం నామోద పడింది కాని 
వారి ఆవేశం తలక్రిందులుగా వుండే మార్గాన్ని పట్టిందని అనిపించింది 
హింస భారత దేశంలో గల దుఃఖాలకు సరిమైన చికిత్సకాదని తోచింది 
దాని సంస్కృతిని గమనించి, ఆత్మరక్షణకు భారత దేశం మరో మార్గాన్ని 
ఉన్నత స్థాయికి చెందిన అస్రాన్ని ఉపయోగించాలని నాకు తోచింది 
దక్షిణ ఆఫ్రికాలో ప్రారంభమైన సత్యాగ్రహమనే బిడ్డ రెండు సంవత్సరాల 
ప్రాయంలో వున్నది అయినా అది. ఎంతో వికాసావస్థకు చేరుకున్నది 
అందువల్ల దాన్ని గురించి ఆత్మ విశ్వాసంతో వ్రాయుటకు ధైర్యం 
చేశాను నా యీ వ్యాసహారం పారకులకు బాగా నచ్చింది తత్ఫలితంగా 
ఆ వ్యాసాలు పుస్తక రూపంలో ప్రకటించబడ్డాయి భారతదేశమందలి 
కొందరు ప్రజల దృష్టి కూడా దీని మోద పడింది బొంబాయి ప్రభుత్వం 
దీని ప్రచారాన్ని ఆపివేసింది అందుకు సమాధానంగా ఇంగ్లీషులోకి యీ 
పుస్తకాన్ని అనువదించి ప్రచురించాను నా ఆంగ్ల మిత్రులకు యీ 
పుస్తకం వెలువరించి నా భావాలు తెలియజేయడం కర్తవ్యంగా 
భావించాను. 

ఇది బాలునిచేతికి సైతం అందించ తగిన పుస్తకమని నా 
అభిపాయం యిది ద్వేషధర్మానికి బదులు పమధర్మాన్ని నేర్పుతుంది 
హింసకు బదులు ఆత్మ బలిదానాన్ని సూచిస్తుంది పశు బలాన్ని 
ఎదుర్కొనుటకు ఆత్మబలాన్ని నిలుపుతుంది దీని ప్రచురణలు అనేకం 
వెలువడ్డాయి దీన్ని చదువుదామని భావించేవారికి తప్పక చదవమని 
సిఫారసు చేస్తున్నాను దీనిలో నేను కేవలం ఒక శబ్బాన్ని మాత్రమే ఒక 
మహిళాస్నేహితురాలు కోరిక కోరికను అంగీకరించి, తొలిగించాను 
అంతకుమించి యీ పుస్తకంలో నేను ఏ మార్పూ చేయలేదు ఈ 
పుస్తకంలో ఆధునిక నాగరికత పై తీవ్రంగా వ్యాఖ్య చేయడం జరిగింది 


22 


1909లో యీ వ్యాఖ్య చేశాను అప్పుడు నేను. చెసిన వ్యాఖ్య యిప్పుడు 
యింకా బలం పుంజుకున్నది ఆధునిక నాగరికతను భారత దేశం ఎంత 
త్వవరగా త్యజిస్తే అంత ఎక్కువ లాభం పొందుతుందని నా 
అభిప్రాయం 

అయితే పారకులకు ఒక హెచ్చరిక చేయతలుస్తున్నాను యీ 
పుస్తకంలో నేను చిత్రించిన స్వరాజ్య స్థాపనకు నేను ప్రయత్నిస్తున్నానని 
భావించవద్దు యిప్పుడు భారత దేశం యిట్టి స్వరాజ్య స్థాపనకు 
సిద్ధంగా లేదని నాకు తెలుసు. యిలా అనడం కొంటె తనం అయితే 
కావచ్చు కాని నేను యీ పుస్తకంలో చిత్రించిన స్వరాజ్య స్థాపనకోసం 
వ్యక్తిగతంగా నా కృషి సాగుతున్నదనే గట్టి నమ్మకం నాకు వున్నది 
యిప్పుడు సాగుతున్న నా సామూహిక ప్రవృత్తి యొక్క లక్ష్యం భారత 
దేశ ప్రజల కోరిక ప్రకారం పార్లమెంటరీ పద్దతిన సాగే స్వరాజ్యాన్ని 
సాధించడమే రైళ్లను, ఆసుపత్రులను నాశనం చేయాలనే తలంపు 
నాకు లేదు అయితే ప్రకృతి సహజంగా వాటి నాశనం జరిగితే మాత్రం 
అందుకు స్వాగతం పలుకుతాను రైలు ఆసుపత్రి యీ రెండింటిలో 
ఒక్కటి కూడా ఉన్నత మైన శుద్ధ సంస్కృతికి సూచిక (చిహ్నం) కాదు. 
త్రోసివేయుటకు వీలులేని చెడ్డ సూచికయని మాత్రం ఎక్కువ కెక్కువగా 
చెప్పవచ్చు యీ రెండింటిలో ఎ ఒక్కటి కూడా మన దేశపు నైతిక 
బె నృత్యానికి కొంచెమైనా తోడ్పడదు అదేవిధంగా కోర్టులు శాశ్వతంగా 
నాశనం కావాలని కోరాను అయితే అలా జరిగితే మాత్రం అమితంగా 
సంతోషిస్తాను యంత్రాలు, మిల్లులు నాశనం కావాలని పైవాటి కంటే 
తక్కువగా ప్రయత్నిస్తాను అందుకు ప్రజల సంసిద్ధత యీనాటికంటే 
అధికంగా త్యాగంతోను సాదాతనంతోను కూడియుండాలి 

ఈ పుస్తకంలో తెలిపిన కార్యక్రమంలో ఒక భాగమే అమలులోకి 
వస్తున్నది అది అహింస అదైనా యీ పుస్తకంలో వివరించిన ప్రకారం 


అమలులోకి రావడం లేదని కడు విచారంతో అంగీకరిస్తున్నాను 
ర్తిస్తాయిలో అహింస అమలులోకి వస్తే ఒక్కరోజులో స్వరాజ్యం 
భిస్తుంది భారతావని, తన ధర్మానికి గల ఒక క్రియాత్మక అంశంగా 
పేమ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే, దాన్ని తన రాజనీతిలో చేర్చుకుంటే 
స్వరాజ్యం స్వర్గాన్నుంచి దిగివచ్చి భారతావని భూమిపై నెలకొంటుంది 
యిలా జరగడం దూరాతిదూరాన వున్న విషయమని దుఃఖంతో అంగీకరిస్తున్నాను 

ఈనాటి నా ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చేందుకై యీ పుస్తకమందలి 
అనెక విషయాల్ని కొందరు ఉటంకించడం చూస్తున్నాను. నేనేదో 
పెద్దకుట్ర చేస్తున్నానని తెలుపుతూ వ్రాయబడుతున్న వ్యాసాల్ని కూడా 
చూచాను ఈనాటి గందరగోళ పరిస్టితులవల్ల లాభం పొందాలనే 
కాంక్షతో, విచిత్రమైన భావాల్ని భారతదేశం నెత్తిన నేను రుద్దుతున్నానని 
భారత దేశానికి నష్టంచేకూర్చే ధార్మిక ప్రయోగాలు నేను చేస్తున్నానని 
కూడా కొందరు వ్రాస్తున్నారు అట్టి వారందరికీ ఒకే ఒక సమాధానం 
చెబుతున్నాను సత్యాగ్రహం అంటే ఏదో ఉత్తుత్తి తతంగం కాదు 
అందు దాపరికానికి -తావులేదు అందు హాస్యానికి తావులేదు అయితే 
హింద్‌ స్వరాజ్యంలో సూచించిన సంపూర్ణజీవన సిద్దాంతపు ఒక భాగాన్ని 
ఆచరణలో పెట్టుటకు ప్రయత్నం జరగుతున్నది అందు సందేహానికి 
తావులేదు సంపూర్ణజీవన సిద్దాంతాన్ని ఆచరణలో పెడితే ప్రమాదం 
సంభవిస్తుందని అనుకోవలసిన అవసరం లేదు 

ఈనాడు దేశం ఎదుట గల సమస్యలతో సంబంధంలేని అంశాల్ని, 
నా వ్యాసాలనుంచి తీసి వాటిని తమ వ్యాసాల్లో పేర్కొని ప్రజల్ని 
రెచ్చకొట్టెందుకు ప్రయత్నించడం న్యాయం కాదని తెలియజేస్తున్నాను 


అ C గ్‌ 


౯ 


న్స్‌ 


యంగ్‌ ఇండియా జనవరి 1921 ఎం.కె.గాందీ 
x «x x 


24 


సందేశం 


(ఇంగీషు మానవత్రిక ఆర్యనపాధ్‌ యొక్క 1938 సెప్టెంబరులో 
ప్రచురించబడిన హింద్‌ న్వరాజ్య ప్రత్యేక నంచికకు వంవబడిన 
నందేళం) 


ఎ సిద్దాంతాల్ని సమర్దించుటకు హింద్‌ స్వరాజ్యం వ్రాయబడిందో 
ఆ సిద్ధాంతాల్ని మీరు ప్రకటించడం మంచి పని అసలు పుస్తకం 
గుజరాతీలో వ్రాయబడింది. ఇంగ్లీషు ప్రతి ప్రచురణ గుజరాతీ నుంచి 
చేయబడిన తర్జుమా యీ పుస్తకం తిరిగి వ్రాయవలసి వస్తే అక్కడక్కడ 
దాని భాష మారుస్తాను యీ పుస్తకం వ్రాసిన తరువాత ముప్పది 
సంవత్సరాలు అనేక తుపాన్ల మధ్య గడిపాను అయినా యీ పుస్తకంలో 
నేను పేర్కొన్న భావాల్లో మార్పు చేయవలసిన కారణం కనబడలేదు 
పారకులు గమనించవలసిన విషయం ఒకటి వున్నది. ఒక కరుడు 
గట్టిన అరాచకవాదితో సహా కొంతమంది కార్యకర్తలతో నేను చర్చించిన 
విషయాలను యధాతధంగా యీ పుస్తకంలో "పేర్కొన్నాను దక్షిణాఫ్రిక- 
యందలి భారతీయులలో చోటు చేసుకోబోతున్న దుఃఖాన్ని బాధను 
సరియైన తరుణంలో యీ పుస్తకం తొలగించిందను విషయం కూడా 
పారకులు గ్రహించాలి దానితో బాటు రెండోవైపున, కీర్తి శేషుడైన నా 
ఒక మిత్రుడు “ఇది ఒక మూర్చుడు వ్రాసిన రచన” అని వెలిబుచ్చిన 
అభిప్రాయాన్ని కూడా పాఠకులు గ్రహింతురుగాక 


సేవాగ్రాం 14-7-38 ఎం కె.గాంధీ 
* * * 


1 
కొంగెస్‌ మరియు దాని పదాధికారులు 


పారకుడు : ఇప్పుడు భారతదేశంలో స్వరాజ్యం గాలివీస్తున్నది 
దేశప్రజలంతా స్వాతంత్ర్యం కొసం తహతహలాడుతున్నారు దక్షిణాఫ్రికాలో 
కూడా యిట్టి ఆవేశమే కనబడుతున్నది తమ అధికారాన్నిపాంది తీరాలనే 
ధైర్యం భారతీయులకు కలిగినట్లు తోస్తున్నది ఈ విషయమై మీ 
అభిప్రాయం చెబుతారా? 

సంపాదకుడు : మీరు అడిగింది మంచి ప్రశ్న అయితే దీనికి 
సమాధానం చెప్పడం అంతతేలికకాదు ప్రతి పత్రికకు కొన్ని విధులు 
ఉంటాయి మొదటిది - ప్రజల భావాలుతెలుసుకొని వాటిని 
ప్రకటించడం రెండవది - అవసరమైన భావాల్ని ప్రజలకు కలిగించడం 
మూడవది - ప్రజల్లో దోషాలేమైనా కనబడితే ఎన్ని కష్టాలు వచ్చినా 
నిర్భయంగా వాటిని ప్రకటించడం మి ప్రశ్నకు యిచ్చే సమాధానంలో 
యీ మూడు పనులు యిమిడి వుంటాయి ప్రజల భావాల్ని హద్దుల్లో 
వుండి, ప్రకటించాలి అట్టి భావాలు వారికి కలుగకపోతే వారిలో 
కలితగించుటకు ప్రయత్నించాలి వారి దోషాల్ని ఎత్తి చూపించాలి మిరు 
ప్రశ్నించారు కనుక సమాధానం యివ్వడం నా కర్తవ్యమని భావిస్తున్నాను 

వారకుడు స్వరాజ్యం అవసరమను భావం భారతదేశానికి 
కలిగిందని మీరు భావిస్తున్నారా? 


సంపాదకుడు : నేషనల్‌ కాంగ్రెస్‌ స్థాపన జరిగినప్పటినుంచీ అది 
కలిగిందని భావిస్తున్నాను నేషనల్‌ అను శబ్దానికి అర్థం యిట్టి భావాన్ని 
ప్రకటించమే 


26 కార(గస్‌చురియు దాని: పడాధికోరులు 


పారకుడు : మీరు చెప్పింది సరికాదు భారతీయ నవయువకులు 
యిప్పుడు కాంగ్రెసును లెక్కచేయడంలేదు ఇంగ్లీషు వాళ్లు పరిపాలనను 
సాగించేందుకు సాధనం కాంగ్రెస్‌ అని భావిస్తున్నారు 

సంపాదకుడు . నవయువకులకు గల యీ భావం సరియైనదికాదు 
భారతావనికి చెందిన దాదాభాయి నౌరోజీ అవసరమైన వాతావరణం 
కల్పించి యుండకపోతే, నవయువకులు యిప్పుడు మాట్లాడుతున్న 
మాటలు, మాట్లాడ కలిగియుండేవారేకాదు. మిస్టర్‌ హ్యూమ్‌వ్రాసిన 
వ్యాసాలు, వారు మనకు వినిపించిన విదిలింపులు, మనల్ని మేల్కొలిపిన 
వారి ఆదేశం, వాటిని మనం ఎలా మరిచిపోగలం? సర్‌ విలియం 
వేడర్‌బర్న్‌ కాంగ్రెస్‌ యొక్క లక్ష్యాన్ని సాధించుటకు తమ తనువు, 
మనస్సు, ధనం మూడింటిని వెచ్చించివేశారు ఆంగ్ల పరిపాలనను 
గురించి వారు వ్రాసిన వ్యాసాలు ఈనాడు కూడా చదవవలసినవే 
ప్రొఫెసర్‌ గోట్లే ప్రజల్ని తయారుచేయుటకు, తాను బీదవాడి స్థితిలో, 
ఇరువది సంవత్సరాలు జీవితం గడిపారు ఇప్పుడు కూడా వారు 
బీదవాడి స్టితిలోనే వున్నారు గౌరవనీయులు జస్టిస్‌ బదురుద్దీన్‌ కూడా 
కాంగ్రెసు ద్వారా స్వరాజ్యబీజాలు నాటారు బెంగాల్‌ మద్రాసు, 
పంజాబ్‌, మొదలగు చోట్లకు చెందిన అనేక మంది భారతీయులు, 
ఆంగ్లేయులు కాంగ్రెస్‌ ద్వారా భారతదేశం మేలును అకాంక్షించి 
పనిచేశారు ఇది సదా జ్ఞాపకం వుంచుకోవలసిన విషయాలు 

పారకుడు . ఆగండి, ఆగండి మిరు చాలా ముందుకు 
వెళ్లిపోయారు నా ప్రశ్న ఒకటి, మీరిచ్చిన సమాధానం మరొకటి నేను 
స్వరాజ్యాన్ని గురించి అడిగితే మీరు పరాయిరాజ్యంవారిని గురించి 
చెబుతున్నారు నాకు ఆంగ్లేయులపేర్లు అవసరం లేదు కాని మీరు ఆంగ్లేయుల 
పేర్లు చెప్పడం ప్రారంభించారు ఇలా అయితే బండి త్రోవకు వస్తుందని 


కూంద్‌ స్వరాజ్యం 27 


అనిపించడం లేదు నాకు స్వరాజ్యాన్ని గురించిన మాటలు మాత్రమే 
రుచిస్తాయి తెలివితో కూడిన తీయని యితర మాటలు నాకు రుచించవు 

సంవాదకుడు ' మీరు తొందరపడుతున్నారు తొందరపాటును 
నేను సహించలేను కొంచెం ఓపికపడితే మీకు కావలసింది లభిస్తుంది 
తొందరడితే పప్పులుడకవు కాయలు పండవు అను సామెతను జ్ఞాపకం 
పెట్టుకోండి మీరు నన్ను ఆపివేశారు దేశానికి ఉపకారం చేసిన వారి 
పిర్లు వినడం కూడా మీకు రుచించలేదు దీన్ని బట్టి స్వరాజ్యం మీకు 
దూరంగా వున్నదని తేలుతున్నది మీ మాదిరాగానే చాలా మంది 
భారతీయులు వుంటి మనం (స్వరాజ్యానికి) దూరమై వెనకబడిపోతాం 
ఇది యోచించవలసిన విషయం 

వారకుడు : గుడికి బెత్తెడు ఎడంగా మాట్లాడి మీరు నా ప్రశ్నకు 
యివ్వవలసిన సమాధానాన్ని ఎగరగొట్టాలని చూస్తున్నారని నాకు 
అనిపిస్తున్నది మీరు ఫలానా వారు హిందూదేశానికి మేలు చేశారని 
చెబుతున్నారు వారిని గురించి నాకు అట్టి అభిప్రాయం లేదు 
అందువల్ల నెను వాళ్ళు చేసిన ఉపకారాల్ని గురించి ఎందుకు వినాలి? 
మీరు హిందూదేశానికి దాద (తాత) అని చెబుతున్న, వారు చేసిన 
ఉపకారం ఎమిటి? ఆంగ్లపరిపాలకులు న్యాయం చేస్తారని, వారితోమనం 
కలిసి మెలిసివుండాలనేగదా వారు చెప్పిన మాటల సారాంశం. 

సంపాదకుడు : ఇక మీకు సవినయంగా గట్టిగా సమాధానం 
చెప్పకతప్పదు ఆ పురుషుణ్లిగురించి అగౌరవంగామీరు మాట్లాడిన తీరు 
మనకు సిగ్గుచేటు వారు చేసిన పనుల్ని పరిశిలించి చూడండి. వారు 
తమ జీవితాన్ని హిందూదేశానికి అర్పించివేశారు ఇదివారి దగ్గర మనం 
నేర్చుకున్న పారం హిందూదేశం రక్తాన్నిపీల్చిన వాళ్లు ఆంగ్లేయులు అని 
మనకు నేర్పినవారు గౌరవనీయులు దాదాభాయి నౌరోజీ ఇవాళ 


28 కాంగ్రెస్‌ మరియు దాని పదాధికారులు 


వారికిఆంగ్రేయుల మీద నమ్మకం కలుగవచ్చు అయితే ఏం? మనం 
యౌవనపు ఆవేశంతో ఒక్క లడుగు ముందుకు వేసినంత మాత్రాన 
దాదాభాయి గౌరి పూజ్యత తగ్గుతుందా? అంతమాత్రాన మనం 
గొప్పజ్ఞానులం అయిపోతామా? ఏ మెట్టు ఎక్కి మనం పైకి చేరామో, 
ఆ మెట్టును కాలితో తన్నివేయకపోవడమే బుద్ధిమంతుల లక్షణమని 
మనం గ్రహించాలి ఆ మెట్టును తొలిగించివెస్తే, పడ్డ శ్రమఅంతా 
వ్యర్షమైపోతుందని మనం గ్రహించాలి 

మనం బాల్యం నుంచి యౌవ్వనానికి చేరుకుంటాం అంతమాత్రాన 
బాల్యాన్ని అసహ్యించుకుంటామా? అలా అసహ్యించుకోము ఎంతో 
(ప్రేమతో బాల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం సంవత్సరాల తరబడి 
పారంచెప్పిన ఉపాధ్యాయుని వల్ల నాజ్ఞానం పెరిగితే, ఆ 
ఉపాధ్యాయునికంటే నేను గొప్పజ్ఞానిని అని నేను అనుకోవడం సబబా? 
నా ఉపాధ్యాయుణి నేను ఆదరించవలసిందే తప్పదు అదే విధంగా 
హిందూ దేశంలో దాదాభాయి నౌరోజీని గురించి మనం యోచించాలి 
వారి వెనుక (యావత్తు) హిందూ దేశపు ప్రజానీకం వున్నదని మనం 
చెప్పకతప్పదు | 

పారకుడు : మీరు చెప్పింగి నిజం దాదాభాయి నౌరోజీని 
గౌరవించాలి అనుమాటను అర్థంచేసుకోగలను వారితోబాటు వారివంటి 
కొందరు చేసిన కృషివల్లనే యిప్పటి ఆవేశం పెల్లుబికిందని అనడం 
సబబే కాని ప్రొఫెసర్‌ గోబ్లెగారిని గురించి యిలా భావించడం 
సాధ్యంకానిపని ఆయన ఆంగ్లేయులకు పెద్దన్నగా తయారై 
మాట్లాడుతున్నారు ఇంగ్లీషు వాళ్లదగ్గర మనం నేర్చుకోవలసింది ఎంతో 
వున్నదని, ఇంగ్లీషు వారి రాజనీతిని అర్థంచేసుకున్న తరువాతనే 
స్వరాజ్యాన్ని గురించి మనం మాట్లాడాలని సైతం ఆయన అంటున్నారు 
ఆయన ఉపన్యాసాలతో విసిగెత్తిపోయాను 


హింద్‌ స్వరాజ్యం 29 


సంవాదకుడు : విసిగెత్తడం మీతొందరపాటు అనారోగ్య లక్షణాన్ని 
సూచిస్తున్నది ఈ వషయంలో నా అభిప్రాయం వేరుగా వున్నది తమ 
తల్లితండ్రుల టబ్రశాంత స్వభావాన్ని చూచి విసుగెత్తిన నవయువకులు, 
తమతోబాటు తమ తల్పతండ్రులు పరుగెత్తలేక పోతున్నారని కోపించేవాళ్లు, 
తమ తల్లితండ్రుల్ని ఆదరించడంలేదని నా నిశ్చితాభిప్రాయం ప్రొఫెసర్‌ 
గోట్లే గారిని గురించి కూడా యిలాగే అనుకోవాలి ప్రాఫెసర్‌ గోబ్లే 
మనతోబాటు పరుగెత్తకపోతే ఏం? స్వరాజ్యాన్ని అనుభవించాలని 
కోరుకునే ప్రజానీకం తమ పూర్వీకులైన పెద్దల్ని తిరస్కరించకూడదు 

పెద్దల్ని గౌరవించాలనే విషయాన్ని మరిచిపోతే మనందద్దమ్మలైపోతాం 
ప్రొఢులు, అనుభవజ్ఞులు మాత్రమే స్వరాజ్యాన్ని అనుభవించగలుగు తారు 
కళ్లెంలేని జనం అనుభవించలేరు ఒక్క విషయం చూడండి ప్రొఫెసర్‌ 
గోజ్లై హిందూదేశపు విద్యారంగంలో పనిచేయుటకు త్యాగం చేసినప్పుడు 
అట్టివారు ఎంతమంది ముందుకు వచ్చారో చెప్పండి గోఖ్లేగారు 
ఏమిచేసినా, పరిశుద్ధ హృదయంతో చేస్తారు హందూదేశానికి కలిగే 
మేలును గుర్తు పెట్టుకొని చేస్తారు ఇది వారిని గురించిన నా 
అభిప్రాయం హిందూదేశంకోసం ప్రాణాలు అర్పించవలసి వస్తే తక్షణం 
వారు అర్పించివెస్తారు దేశం యెడల వారికి గల భక్తి అటువంటిది 
వారు ముఖప్రీతికోసం మాట్లాడరు సత్యమని తాను నమ్మిన విషయాన్నే 
చెబుతారు అదువల్ల వారి ఎడ మనం పూజ్యభావం కలిగి వుండాలి 

వాఠకుడు : అయితే వారు చెప్పిన ప్రకారం మనం కూడా 
చేయాలా? 

సంవాదకుడు : నేను అలా అనను మనం పరిశుద్ధమైన బుద్దితో 
వేరేగాఅభిప్రాయపడితే, ఆ ప్రకారం నడుచుకోమని ప్రొఫెసర్‌ గోట్లే 
స్వయంగా మనకు సలహా యిస్తారు వారు చేస్తున్న పనుల్ని 


30 కాం([గైస్‌ మరియు దాని పదాధికారులు 


నిందించకుండా వుండటం, మనకంటే వారు గొప్పవారని భావించడం, 
వారు దేశానికి చేసినసేవలో కొంచెమైనా మనం చేయలేదను విషయాన్ని 
గుర్తించడం, యివీ మనం చేయవలసిన ముఖ్యమైన పనులు కొన్ని 
పత్రికలవాళ్లు వారిని గురించి అసభ్యంగా వ్రాస్తున్నారు అట్టి వారిని 
మనం నిందించాలి ప్రొఫెసర్‌ గోళ్లే వంటివారిని స్వరాజ్య స్తంభాలుగా 
మనం అంగీకరించాలి వారి భావాలు తప్పని, మన భావాలే ఒప్పని, 
లేక మన అభిప్రాయాల ప్రకారం నడుచుకోనివారు దేశానికి శతృవులని 
భావించడం చెడ్డ లక్షణం 

వారకుడు : మీరు చెప్పిన విషయాలు యిప్పుడు కొద్దిగా నా 
బుర్రకు ఎక్కుతున్నాయి అయినా వాటిని గురించి నేను యోచించడం 
అవసరం కాని మిస్టర్‌ హ్యూమ్‌, సర్‌విలియం బెడర్‌ బర్న్‌ మొదలగు 
వారిని గురించి మీరు చెప్పింది కొంచెం అతిగా వున్నది 

సంపాదకుడు : భారతీయులకు వర్తించే నియమాలే ఆంగ్లేయులకు 
కూడా వర్తిస్తాయని (గ్రహించాలి ఆంగ్లేయులంతా చెడ్డవారే అని నేను 
అంగీకరించను హిందూ దేశానికి స్వరాజ్యం లభించాలి అని చాలా 
మంది ఆంగ్లేయులు కొరుతున్నారు తెల్లవారిలో స్వార్థం ఎక్కువగా 
ఉన్నమాట నిజమే కాని అంతమాత్రాన ప్రతి ఇంగ్లీషువాడు చెడ్డవాడు 
అని రుజూ కాదు తమకు హక్కులు, న్యాయం కావాలని కోరేవారు 
అందరికీ న్యాయం చేయాలి కదా! సర్‌ విలియం హిందూ దేశానికి 
చెడుకోరలేదు మనకు అది చాలు, ముందుకు సాగిన కొద్దీ మనం 
న్యాయమైన భావంతో కృషిచేస్తే హిందూ, దేశానికి విముక్తి త్వరగా 
లభిస్తుందని స్పష్టంగా బోధపడుతుంది ఇంగ్లీషువారి నందరినీ మనం 
ద్వేషించితే, అందువల్ల స్వరాజ్యం దూరమై పోతుందని కూడా 
బాధకలుగుతుంది వారి విషయంలో కూడా మనం న్యాయంగా 


హింద్‌ స్వరాజ్యం 31 


వ్యవహరిస్తే స్వరాజ్య సాధనకు వారి సహకారం కూడా మనకు 
లభిస్తుంది ఈ విషయం మనం గ్రహించాలి 

పారకుడు . ఇవన్నీ పెద్ద పెద్ద అనవసరపు మాటలని యిప్పుడు 
నాకు అనిపిస్తున్నది ఇంగ్రీషువాళ్ల సహకారం లభించాలని, అందువల్ల 
స్వరాజ్యం లభించవచ్చునని మీలు రెండు తలకిందులైన పలుకులు 
పలికారు అయితే యూ సమస్యకు యిప్పుడే పరిష్కారం నాకు 
అవసరం లేదు అందుకు మనం సమయం వెచ్చించడం వ్యర్థం 
స్వరాజ్యం ఎలా లభిస్తుందో మీరు తెలుపండి మీ భావాల్ని నేను 
తెలుసుకోగలిగితే అర్జంచేసుకుంటాను ఇప్పుడు ఇంగ్లీషువాళ్ల సహకారం 
విషయమై మీరు చెప్పిన మాటలు నన్ను సందేహంలో పడవేశాయి 
మీ భావాలకు వ్యతిరెకంగా అవి నన్ను మళ్లించాయి అందువల్ల యీ 
విషయం మీరు యిక పొడిగించకుండా వుంటే మంచిదని భావిస్తున్నాను 

సంపొదకుడు * నేను ఇంగ్లీషువారిని గురించిన విషయాన్ని 
పొడిగించదలచడం లేదు మీరు సందేహంలో పడితే నాకేమీ బాధ 
కలుగదు నేను చెప్పవలసిన ప్రధాన విషయం మొదటే చెప్పి సరియైన 
పనే చేశాను మీ సందేహాన్ని ఓపికతో తీర్చడం నా కర్తవ్యంగా 
భావిస్తున్నాను 

పాఠకుడు : మీ యీ మాట నాకు నచ్చింది దీనివల్ల మంచిగా 
తోచిన విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగిన ధైర్యం నాకు కలిగింది 
నాకుగల ఒక సందేహం యింకా అలాగే వుండిపోయింది కాంగ్రెస్‌ 
స్థాపన జరిగినప్పటినుంచే స్వరాజ్యానికి పునాది పడిందని ఎలా 
చెప్పగలరు? 

సంపాదకుడు : చూడండి! కాంగ్రెస్‌, వేరు వేరు చోట్ల భారతీయుల్ని 
(పోగుచేసి “మనదంతా ఒకే దేశం” అను భావావేశాన్ని కలిగించింది. 
కాంగ్రెస్‌ మీద ప్రభుత్వం వారి కన్ను బాగా పడింది కష్టానికి, శ్రమకు 


32 బెంగాల్‌ విభజన 


సరియైన ఫలితం ప్రజలకు దక్కాలని కాంగ్రెస్‌ సదానొక్కి వక్కాణించింది 
కెనడాలో వున్న స్వరాజ్యం భారతావనికి కావాలని కాంగ్రెస్‌ కోరింది 
అటువంటి స్వరాజ్యం మనకు లభిస్తుందా లేదా, అటువంటి స్వరాజ్యం 
మనకు కావాలా, అక్కరలేదా, యింతకంటే మించిన స్వరాజ్యం 
మరొకటి వున్నదా లేదా, అనునది వేరే విషయం భారతదేశానికి 
స్వరాజ్య రసాన్ని రుచి చూపించింది కాంగ్రెసే అని చెప్పడం నా 
కర్తవ్యం ఆ యశస్సును మరొకరు పొందాలని అనుకోవడం సరియైన 
పనికాదు ఆ విధంగా మనం అనుకుంటే కృతఘ్నులం అనిపించు 
కుంటాం అంతేగాక ఎ లక్ష్యాన్ని సాధించాలని మనం భావిస్తున్నామో 
దానికి పలు ఇక్కట్లు కలుగుతాయి కాంగ్రెసు వేరని అనుకోవడంవల్ల, 
స్వరాజ్యానికి అది వ్యతిరేకమని అనుకోవడంవల్ల మనందాన్ని 
ఉపయోగించుకోలేకపోతాం, 
నే * ర 


2 
బెంగాల్‌ విభజన 


పారకుడు : మీ మాటల ప్రకారం కాంగ్రెసే స్వరాజ్యమను బీజాన్ని 
ప్రజల హృదయంలో నాటిందని అనిపిస్తున్నది కాని అది సరియైన 
జాగృతి కాదని మీరు అంగీకరిస్తారు కదా! నిజమైన జాగృతి ఎప్పుడు 
ప్రారంభమైందో చెప్పండి 

సంపాదకుడు : బీజం ఎప్పుడూ మనకు కనబడదు అది 
భూమిలోపల వుండి తనపనిచేస్తుంది. ఆ బీజం తను అర్పితం 
అయిపోయి భూమి మీద చెట్టురూపంలో వెలువడుతుంది కాంగ్రెసును 
గురించి కూడా యిలాగే అనుకోవాలి నిజమైన జాగృతి బెంగాలు 
విభజన జరిగిన తరువాతే ప్రారంభమైంది అందుకు మనం లార్జ్‌ 


హింద్‌ స్వరాజ్యం 33 
కర్టనుకు కృతజ్ఞత తెలపాలి బెంగాలు విభజనకు పూర్వం బెంగాలీ 
ప్రజలు కర్ణనును అలా చేయవద్దని ప్రార్థించారు కాని ఆ దొర తన 
అధికార మదాంధతతో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు భారతదేశ ప్రజలు 
కేవలం వాగుడుగాళ్లు మాత్రమేనని, వాళ్లు ఎమీ చేయలేరని ఆయన 
భావించాడు అవమానకరమైన భాషను ఉపయోగించాడు బలవంతంగా 
బెంగాలు ప్రాంతాన్నిముక్కలు చేశాడు ఆనాటి నుంచే ఆంగ్ల ప్రభుత్వం 
కూడా యిక్కడ ముక్కలైపోయిందని మనం భావించవచ్చు బెంగాలు 
విభజనవల్ల ఆంగ్రప్రబుత్వానికి తగిలినంత గట్టి దెబ్బ మరే ఘట్టంవల్ల 
తగలలేదని చెప్పవచ్చు ఇంకా ఎన్నో అన్యాయాలు జరిగాయి అవి 
బెంగాలు విభజన కంటే తక్కువైనవని భావించకూడదు, ఉప్పుకు వెసిన 
పన్ను తక్కువ అన్యాయమేమీ కాదు ఇలాంటి వాటి నెన్నింటినో మనం 
ఆ తరువాత చూశాము. కాని బెంగాలువిభజనను వ్యతిరేకించుటకు 
ప్రజలు ముందుకు వచ్చారు ప్రజావ్యతిరేకత బాగా పెరిగిపోయింది. 
అప్పుడుబెంగాల్‌ ప్రాంతపు అనేకమంది నాయకులు తమ సర్వము 
అర్పణ చేసి వేయుటకు సిద్ధపడ్డారు తమ సత్తాఎమిటో, తమ శక్తి 
ఎమిటో వారు గుర్తించారు దానితో నిప్పు వెంటనే భగ్గుమన్నది ఇక 
అది ఆరిపోయే స్థితి ఎర్పడలేదు ఆర్పవలసిన అవసరం కూడా 
కలుగలేదు ఆంగ్ల ప్రభుత్వం చేసిన ఆ ముక్కలు స్థిరంగా ఉండవు, 
కలిసితీరతాయి. బెంగాలు ఒక్కటవుతుంది కాని ఇంగ్రీషువారి ఓడకు 
పడ్డ పగుళ్లు చాలా పెద్దవి వాటిని సరిచేయడం అసాధ్యం అవి 
రోజురోజుకు పెరుగుతూనే వుంటాయి మేల్కొన్న భారతావని యిక 
నిద్రపోదు ఇది సాధ్యంమయ్యెవని కాదు బెంగాలు విభజన నిర్ణయాన్ని 
రద్దు చెయమను ప్రజలకోరిక స్వరాజ్యం కావాలనే కోరిక వంటిదే. 
బెంగాలు నాయకులకు యీ విషయం బాగా తెలుసు ఆంగ్ల 
ప్రభుత్వానికి కూడా యీవిషయం తెలుసు అయినా విభజన నిర్ణయంరద్దు 


బెంగాలీ విభజన 


కాలేదు రోజులు గడిచిన కొద్దీ ప్రజలు నడుంబిగించడం ప్రారంభించారు 
ప్రజలు ఒక్కసారిగా లేవరు అందుకు ఎన్నో ఎండ్లు పడతాయి 

పారకుడు ' బెంగాలు విభజన వల్ల కలిగిన పరిణామాలు మీరు 
ఏమేమి చూచారో చెప్పండి 

సంపాదకుడు చక్రవర్తికి నివేదించాలనీ, నివెదిస్తూనే వుండాలనీ, 
అయినా వారు అంగీకరించకపోతే తలవంచి దుఃఖాన్ని, కష్టాన్ని 
సహించవలసిందేననీ అనుకుంటూ వుండేవాళ్లం కాని బెంగాలు 
విభజింపబడిన తరువాత మన అర్జీతొబాటు, ఆ అర్జీకి శక్తి అవసరమనీ, 
ప్రజలకు కష్టాలు సహించేశక్తి అవసరమనీ అంతా గ్రహించారు. ఈ 
రకమైన భావచైతన్యం కలగడం బెంగాలు విభజనవల్ల కలిగిన 
పరిణామమే యిట్టి భావం, యిట్టి ఆవేశం పత్రికల్లో వెలువడ్డ 
వ్యాసాలలో ప్రస్ఫుటం అయింది వ్యాసాలు కరినంగా వెలువడసాగాయి 
చాటుమాటుగా అణగిమణీగి వెల్ల్దడించబడుతూ వుండేభావాలు, 
బహిరంగంగా, స్పష్టంగా, గట్టిగా వెలువడసాగాయి స్వదేశీ ఉద్యమం 
విజృంభించింది. అంతకుముందు ఇంగ్లీషు దొరల్ని చూచి పిన్నలు, 
పెద్దలు పారిపోతూ వుండేవారు ఇప్పుడు పారిపోవడం మానివేశారు 
వారికి భయపడటం లేదు, దెబ్బలకుకూడా వెరవడం లేదు జెళ్లకు 
వెళ్లాలన్నా వెనుకంజవేయడంలేదు భారతమాత ముద్దుబిడ్డలు, 
దేశబహిష్కరణకు గురి అయి విదేశాలలో ఉంటున్నారు ఇది దేశ 
స్థితిలో వచ్చిన పెద్ద మార్పు ప్రజల్లో అలజడి ప్రారంభమైంది బెంగాలు 
గాలి ఉత్తరాన పంజాబు వరకు, దక్షిణాన మద్రాసు, కన్యాకుమారి 
వరకు వీచింది 

పారకుడు : ఇంతకంటే మించి తెలుసుకోతగిన విశేషం మికు 
మరో దేమైనా గోచరిస్తున్నదా? 


హొంద్‌ స్వరాజ్యం 35 


సంపాదకుడు : బెంగాలు విభజనవల్ల ఆంగ్లేయుల ఓడ పగుళ్లకు 
గురి అయినట్లే మనం కూడా పగుళ్లకు - వైరుధ్యానికి - గురి 
అయ్యాము పెద్దఘట్టాలవల్ల కలిగే పరిణామాలు కూడా పెద్దవిగానే 
వుంటాయి మన నాయకులు రెండు పక్షాలుగా చీలిపోయారు 
ఒకపక్షం - మెదకతనంతో ముందుకుసాగాలనే వాళ్లు - రెండవపక్షం 
- తీవ్రవాదంతో ముందుకు ఉరకాలనేవాళ్లు (వీళ్లను మెతకపక్షం, 
కరుకుపక్షం అని కూడా అన్నారు) కొందరు మెతకతనం వాళ్లను 
పిరికిపందలని, తీవ్రవాదుల్ని ధైర్యశాలురని అన్నారు తమ తమ 
అభిప్రాయం ప్రకారం జనం భావించసాగారు రెండు శబ్బాల్ని 
ప్రయోగించారు ఈ రెండు పక్షాలవారి మధ్య కొంత విషం కూడా 
బయలుదేరిన మాటనిజం ఒకరినొకరు నమ్మడంలేదు ఒకరి మీద 
మరొకరు విసుర్లు కూడా విసురుకున్నారు సూరత్‌ కాంగ్రెస్‌లో 
దరిదాపుగా వ్యవహారం ముదిరి కొట్లాటలకుకూడా దారితీసింది నా 
అభిప్రాయంద్రకారం యీవిధంగా రెండువక్షాలుఏర్పడడటం 
దేశానికిమంచిదికాదు అయితే యీవిధంగా ఏర్పడ్డ పక్షాలు ఎక్కువకాలం 
మనజాటవనుట సత్యం ఈ పక్షాలు ఎంతకాలం నిలిచియుంటాయను 
విషయం ఆయా పక్షాల నాయకులపై ఆధారపడివుంటుంది 

* * * 


3 
అశాంతి - అసంతృప్తి 


పాఠకుడు : మీరు బెంగాలు విభజన దేశ జాగృతికి కారణమని 


అంగీకరించారు దానివల్ల ఎర్పడిన అశాంతి సరియైనదని భావించాలా, 
వద్దా? 


36 అశాంతి - అసంత్సప్తి 


సంపాదకుడు . మనిషి నిద్రనుంచి మేల్కొనగానే ఒళ్లు 
విరుచుకుంటాడు అటుయిటు తిరుగుతాడు అశాంతిగా వుంటాడు 
పూర్తి చైతన్యం రావడానికి కొద్ది సమయంపడుతుంది అదేవిధంగా 
బెంగాలు విభజనవల్ల జాగృతి ఎర్పడిన మాట నిజమే, కాని పట్టిన 
మగత పూర్తిగా వదలలేదు ఇప్పుడు మనం ఒళ్లు విరుచుకునే స్టితిలో 
వున్నాం అశాంతిగా వున్నదని మనందరికి తెలుసు కనుక శాంతి 
ఎర్పడుతుందని భావించవచ్చు నిద్రనుంచి మేల్కోగానే ఒళ్లు 
విరుచుకుంటామేగాని, ఆ విధంగా ఎక్కువసేపు ఒళ్లు విరుచుకుంటూ 
వుండలేము శక్త్యానుసారం కొద్ది సేపటికి పూర్తిగా మేల్కొని తీరతాం 
అదేవిధంగా యీ అశాంతిలో నుంచి మనం తప్పక బయటపడతాం 
అశాంతి ఎవ్వరికీ రుచించదుకూడా 

పొారకుడు : అశాంతికి గలరెండోరూపం ఎమిటి? 


సంపాదకుడు : అశాంతి అంటే నిజానికి అసంతృప్తి అన్నమాట 
కాంగ్రెస్‌ కాలంలో దీన్ని డిస్కంటెంట్‌ అని అన్నారు భారత దేశంలో 
అసంతృప్తిని వ్యాప్తం చేయవలసిన అవసరం వున్నదని మిష్టర్‌ హ్యూమ్‌ 
ఎప్పుడూ చెబుతూ వుండేవారు యీ అసంతృప్తి ఎంతో ఉపయోగకరమైన 
సాధనం మనిషితను గడుపుతున్న జీవన సరళివల్ల సంతోషంగావున్నంత 
వరకు అతణ్ణి మార్చడం చాలా కష్టం సరళిమార్చుకోమని నచ్చ 
చెప్పడం కూడా కష్టమే అందువల్ల సరళిలో మార్పు తేవాలీ అంటే 
అసంతృప్తి ఉండితీరాలి వున్న సరళివల్ల అసంతృప్తి కలిగినప్పుడే దాన్ని 
వదిలించుకునేందుకు మనస్సు యిష్టపడుతుంది అటువంటి అసంతృప్తి 
భారత దేశపు మహా పురుషులు ఆంగ్లేయులు వ్రాసిన పుస్తకాలు చదివి 
మనం అలవరుచుకున్నాం అసంతృప్తివల్ల అశాంతి బయలుదేరింది 
ఆ అశాంతికి చాలా మంది బలి అయిపోయారు చాలా మంది 
నష్టపడ్డారు చాలా మంది జైళ్లకు వెళ్లారు చాలామంది దేశ బహిష్కరణకు 


హింద్‌ 


Be) 


రాజ్యం 37 


గురి అయ్యారు ఇక ముందుకూడా యిలా జరుగుతుంది 
జరుగవలసిందే యీ లక్షణాలు అన్నీ మంచివనే భావించవచ్చు 
అయితే వాటి ఫలితం చెడుగా కూడా పరిణమించవచ్చు 

* * * 


4 
స్వరాజ్యం అంటే ఎమిటి? 


వారకుడు : భారతావనిని ఒక దేశంగా రూపొందించుటకు 
కాంగ్రెస్‌ ఎంచేనిందో, బెంగాలు విభజన వల్ల జాగృతి 
ఎవిధంగానెలకొన్నదో, అశాంతి మరియు అసంతృప్తి ఎలా వ్యాప్తమైందో, 
బోధపడింది అయితే స్వరాజ్యాన్ని గురించి అసలు మీ భావాలు 
ఎమిటో నేను తెలుసుకో దలిచాను యీ విషయంలో మన మధ్య 
అభిప్రాయభేదాలున్నాయేమోనని నా భయం 

సంవాదకుడు : అభిప్రాయ భేదాలు వుండటం సహజమే 
స్వరాజ్యం కావాలని మనందరం ఆరాటపడుతున్నాం కాని యీ 
విషయమై మనం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం ఇంగ్లీషు వాళ్లను 
దేశాన్నుంచి వెళ్లగొట్టాలి అని అందరినోట వింటున్నాం అయితే వాళ్లను 
ఎందుకు వెళ్లగొట్టాలి అనే విషయంలో మాత్రం సరియైన అభిప్రాయానికి 
అంతావచ్చినట్లు లేదు మిమ్మల్నే ఒక ప్రశ్న అడుగుతున్నాను మనం 
అడిగిందంతా ఇంగ్లీషు వాళ్ళు మనకు యిచ్చి వేశారనుకోండి అప్పుడు 
కూడా వాళ్లను (ఇక్కడినుంచి) వెళ్లిపొమ్మనడం అవసరమని మీరు 
భావిస్తారా? చెప్పండి 

పారకుడు : దయయుంచి మీరు మా దేశాన్నుంచి వెళ్లిపొండి 
అని నేను వాళ్లను కోరతాను యీ కోరికను అంగీకరించి వాళ్లు 


38 స్వరాజ్యం అంటే ఏమిటి? 


భారతావనినుంచి వెళ్లిపోతే సరే లేక అర్జాలకు అనర్జాలు తీసి 
యిక్కడవుండి పోయినా నేను వాళ్లను లెక్క చేయను అట్టిస్టితిలో మన 
భాషలోగల 'పో అను శబ్దానికి “ఉండు' అని అర్దం తీశారని 
భావిస్తాను 

సంపాదకుడు : సరే, మనం కోరిన ప్రకారం ఇంగ్లీషు వాళ్లు 
యిక్కడి నుంచి వెల్లిపోయారనుకోండి అప్పుడు మీరు ఏంచేస్తారు? 

వారకుడు . ఈ ప్రశ్నకు యిప్పటినుంచే జవాబు యివ్వలేము 
వాళ్లు ఎవిధంగా వెళతారో, దాని మీద అంతా ఆధార పడివుంటుంది 
మీరు చెప్పినట్లు వాళ్లు వెళ్లిపోయారనుకోండి అప్పుడు వాళ్లు అమలు 
చేస్తున్న విధానాల్ని (చట్టాలు) అనుసరిస్తూ, పరిపాలన సాగిస్తాం 
కోరినంతమాత్రాన వాళ్లు వెల్లి పోతే మన దగ్గర సిబ్బంది తతంగమంతా 
సిద్దంగా వుంటుంది గనుక రాజ్యపరిపాలన విషయంలో యిబ్బందులేమీ 
మనకు కలుగవు 

సంవాదకుడు : మీరు అలా భావించినా నేను దాన్ని అంగీకరించను 
యీ విషయమై ఎక్కువగా నేను చర్చించ దలచడం లేదు నేను మీ 
ప్రశ్నకు సమాధానం యివ్వాలి కదా! ఆ సమాధానం మిమ్మల్నే కొన్ని 
ప్రశ్నలడిగి తద్వారా యిస్తాను అందువల్ల మిమ్మల్ని కొద్ది ప్రశ్నలు 
అడుగుతాను ఇంగ్లీషు వాళ్లను మనం ఎందుకు వెళ్లిపొమ్మని అంటున్నాం 

పాఠకుడు : వాళ్ల రాజ్య పరిపాలన వల్ల దేశం దారిద్ర్యంతో 
తల్లడిల్లిపోతున్నది వాళ్లు ప్రతిఎడు మన దేశాన్నుంచి ధనం 
తీసుకుపోతున్నారు. తెల్ల చర్మం వాళ్లకే పెద్ద పెద్ద పదవులు యిస్తున్నారు 
మనల్నిపూర్తిగా బానిసత్వంలో వుంచుతున్నారు మనతో అమర్యాదగా 
వ్యవహరిస్తున్నారు మనల్ని వీసమాత్రమైనా లెక్క చేయడంలేదు. 

సంపాదకుడు * ధనం బయటికి తీసుకుపోరు, వినమ్రంగా 


హింద్‌ స్వరాజ్యం 39 


వ్యవహరిస్తారు మనకు పెద్ద పదవులు యిస్తారు అప్పుడు వాళ్లు 
యిక్కడ వుండటానికి మీకేమైనా అభ్యంతరమా? 

పారకుడు . ఇది అనవసరమైన ప్రశ్న పులి తన రూపం మారిస్తే 
దాని వల్ల ఎమైనా ప్రమాదం వుంటుందా అన్న విధంగా మీరు 
ప్రశ్నించారు యిది సమయాన్ని వృధా చేయడమేగదా! పులి తన 
స్వభావాన్ని మార్చుకోగలిగితే, ఇంగ్లీషు వాళ్లు తమ స్వభావాన్ని 
మార్చుకోగలుగుతారు జరగని విషయం జరుగుతుంది అని అనుకోవడం 
మనిషి పద్దతికాదు 

సంపాదకుడు . కెనడాకు రాజ్యాధికారం లభించినట్లు, బోయర్లకు 
రాజ్యాధికారం లభించినట్లు మనకు కూడా అదేవిధంగా రాజ్యాధికారం 
లభిస్తే? 

పాఠకుడు : ఇది కూడా అనవసరపు ప్రశ్నయే వాళ్ల దగ్గర 
వున్నట్లుగా మన దగ్గర కూడా మందు గుండు సామగ్రి వుంటే ఆ 
విధంగా తప్పక జరుగవచ్చు అయినా వాళ్లకు యిచ్చినంత రాజ్యాధికారం 
మనకు అప్పగించితే మనం మన జండానే వుంచుకుంటాం జపాను 
ఎలా వుందో భారతావని అలాగే వుంటుంది మన ఓడలసైన్యం, మన 
పదాతి దళాలు, మన సంపదలు మన ఆదాయాలు మనకు వుంటాయి 
అప్పుడే భారతావనికి ప్రపంచ దేశాల్లో పలుకుబడి వస్తుంది 

సంపాదకుడు : మీరు మంచి చిత్రం గీశారు అంటే ఎమిటి? 
మనకు ఆంగ్లేయుల రాజ్యం కావాలి కాని ఆంగ్ల పరిపాలకులు అక్కర 
లేదు అంటే మీరు పులి స్వభావాన్ని కోరుతున్నారు, కాని పులిని కోరడం 
లేదన్నమాట అంటే మీరు భారతావనిని అంగ్లం చేయాలనుకుంటున్నారు 
భారతావని ఆంగ్రమయం అయిపోయిన తరువాత అది భారతావని అని 
అనిపించుకోదు నిజమైన ఆంగ్లస్థాన్‌ అని పించుకుంటుంది. ఇది నేను 
ఊహిస్తున్న స్వరాజ్యం కాదు 


య్‌ 


40 ఇంగ్లాండు స్టితి 


పారకుడు * నాకుతోచిన ప్రకారం స్వరాజ్యాన్ని గురించి చెప్పాను 
మనం యిప్పుడు గడిస్తున్న విద్య కొద్దిగానైనా ఉపయోగకారి అయితే 
మనం చదువుతున్న స్పెన్సర్‌, మిల్‌ మొదలగు గొప్ప రచయితల 
వ్యాసాలు కొంచెమైనా ఉపయోగకరమైనవైతే, ఇంగ్లీషు వాళ్ల పార్లమెంటు, 
పార్లమెంటులన్నింటికీ మాతృస్థానంలో వుంటే, సందేహించకుండా మనం 
వాళ్లను అనుకరించవచ్చునని అభిప్రాయపడుతున్నాను వాళ్లు యితర 
దేశాల వారిని తమ దేశంలోకి రానీయనట్లె మనం కూడా యితర దేశాల 
వారిని మన దేశంలోకి రానీయకూడదు అంత వరకు నేను వెళ్లగలను 
అయితే వారు తమ దేశంలో అమలు చేస్తున్న వ్యవహారాలు 
యింతవరకు ఎక్కడా జరుగుతున్నట్లు కనబడటం లేదు కనుక వారి 
విధానాన్ని మన దేశంలో అనుసరించవచ్చు యిక మీరు మీ 
అభిప్రాయాలు చెప్పండి 

సంపాదకుడు : ఇంకా సమయం వున్నది నా అభిప్రాయాలు 
మన చర్చ ద్యారా మీకు తెలుస్తాయి స్వరాజ్యాన్ని గురించి తెలుసుకోవడం 
మీకు అనిపిస్తున్నంతగా నాకు సులభం అనిపించడంలేదు కరినం 
అనిపిస్తున్నది యిప్పుడు ఒక్క విషయం మికు స్పష్టంగా చెబుతున్నాను 
మీరు దేన్ని స్వరాజ్యమని అంటున్నారో, అది నిజానికి స్వరాజ్యం కాదు 

శ శ శే 


ర్‌ 
ఇంగ్లాండు స్థితి 
పారకుడు : మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే, నా దృష్టిలో 


ఇంగ్లాండులో సాగుతున్న రాజ్యపరిపాలన సరిగా లేదనీ, అది మన 
దేశానికి పనికిరాదనీ తేలుతున్నది 


హింట్‌ చృరాజ్యుం 41 


సంపాదకుడు మీ యీ అభిప్రాయం నరియైనదే ఇంగ్లాండు 


సేత్‌ యిపుడు కడు దయనీయంగా వున్నది భారతావనికి అట్టిస్టితి 
ఎన్నడూ దావురించ కూడదని భగవంతుబ్లీ ప్రార్రిన్తున్నాను పార్లమెంట్లకు 


మాతృస్థానంలొ వున్నదని అన్నారే, ఆ బ్రిటిష్‌ పార్లమెంటు ఒక 
గొడ్రాలుగా ఒక వేశ్యగా మారి పోయింది యీ రెండు శబ్దాలు 
కరినంగా, కరోరంగా వున్నాయి అయినా అవి దానికి వర్తిస్తున్నాయి 
దాన్ని నేను గొడ్రాలు అని అంటున్నాను ఎందుకంటే ఆ పార్లమెంటు 
యిప్పటి వరకు ఒక్కమంచిపనైనా తానంతట తానుగా చేయలేదు 
వాని మీద వత్తిడి తీసుకువచ్చే వాళ్లెవరూ లేనందున, అది ఏమీ 
చెయలేని స్థితికి చేరుకున్నది యిది దాని సహజ ప్రాకృతిక స్టితి అది 
ఒక వేశ్య ఎందుకంటె ఏమంత్రివర్గం వుంటే, అది దానికి లోబడి 
వుంటుంది యివాళదాని యజమాని ఎస్క్విథ్‌ రేపు బా బాల్ఫర్‌, ఎల్లుండి 
మరో మూడో వాడెవడో కావచ్చు యిదీ దాని స్టితి 

పారకుడు : మీ మాటల్లో కొంచెం వ్యంగ్యం వున్నది గొడ్రాలు 
అన్నశబ్బాన్ని మీరు యింకా ప్రచలితం చేయలేదు పార్తమెంటు ప్రజల 
ద్వారా ఏర్పడింది కనుక ప్రజల వత్తిడి వల్లనే అది పని చేస్తుంది 
అదే డాని గుణం. అదే దానికి అంకుశం కూడా 

సంపాదకుడు ఇది చాలా తప్పుమాట పార్లమెంటు గొడ్రాలు 
కాకుండా వుండాలంటే ఎలా వుండాలో చెబుతాను వినండి ప్రజలు 
ఉత్తములైన వ్యక్తుల్ని ఎన్నుకొని పంపుతారు ఎన్నుకోబడిన మెంబర్లు 
జీతాలు తీసుకోరు అందువల్ల వారు ప్రజలమేలు కోసం (పార్లమెంటుకు) 
వెళతారు ప్రజలు నుశిక్షితులు సంస్కారవంతులు కనుక వారివల్ల 
పారపాటు జరగదని మనం భావించాలి అట్టి పార్లమెంటుకు అర్జీల 
అవసరంగాని, వత్తిళ్లు అవసరంగాని వుండకూడదు అపార్లమెంటు 


3 
Gr 
Cr 
ఓ 
ఫై 
స 
dr 
౮ 
3 
(అ 
x. 
£౬ 
| 
ల 
ల 


స gas చేతల es win నా న్‌ 
తదిాిరుదంగా వున్సుది పార్లమెంటం మెంబరు. సాంతనవంటుగా = 
te agree గ! వ శ oi 
టాటొపంఅతోలు. వూవపటొతినున్నాలని అతరా జ gees 
Cr దంల. బ్యవిబాంణ్తున్నాంల కంర అట వొంట సొూరిరిముం 
ప 
a వు శా న ONE Ca ga eee స్య న! 
కరవెర్ళుకొదాంని యాటిస్తూ వున్నారని అంటున్నారు. కవలల భయిం 
ప here Wye WF . వ్యా వ ప శ 
అరుణ Tu ౨ డగా ww జహ్తన్నుద్‌ చాకో వుండ. ఇలయాాణు 
= న్‌ ఏ చం న్స 
అ Cu స ల 2 wm సల ర చో టు ~ ran 
రపు రద్దు చేయవలసి Ro ంజవా౪టి వరకు ఎ శమస్వ 
: 


విషయాలపై చర్చ eens మెంబర్లు కాటు చావ పై 
పడుకుంటున్నారు కేక కూచ్చునే కునుకు తీస్తున్నారు పార్టమెంటులొ 


మెంబర్ల అరుపులు కేకలు విని శ్రోతలు దద్దరిల్లుతున్నారు 
వారు పార్లమెంటుకు 3 సంబంధింబెిన ఒక గొప్ప రచ 
డానికి “ప్రపంచంలో కెల్లా పెద్దవాగుడుకాయు" అని మేరు పట్టా 
మెంబర్లు ఏ పార్టీకి చెందిన వానైళే, ఆ పార్టీ నిర్ణయానికి అనుకూలంగా 
అలోచించకుండానే చేతులెత్తి వేస్తున్నారు అది న ధనలేక కట్తుబాటట 
ఏ మెంబరైనా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది దురదృష్టంగా 
భావించక తప్పదు ఎంత సదముయం పార్లమెంటుకు అభిస్తున్నదొ 
ఎంత ధనం పార్లమెంటు కోసం ఖర్చవుతున్నదో, అంత సమయం, 
అంతధనం, మంచి వారికి లభిస్తే ప్రజలకు ఎంతో క్షేమం Son 
బ్రిటిష్‌ పార్లమెంటు కేవలం ప్రజల పాలిటి ఆటబ్‌"మ్మయని, ఆ బొమ్మ 
ప్రజలను అమితంగా ఖర్చుల్లో వడవేన్తున్నదని చాలా మంది 
అభ్మిపాయపడుతున్నారు. యివి నా సొంత అభిప్రాయాలని మీరు 
భావించవద్దు పెద్దలు, యోచనావరులైన ఆంగ్మేయులు 
అలాభావిస్తున్నారు. పార్లమెంటు ధర్మబద్దులైన వారికి తగింది కాదని 
ఒక మెంబరు ప్రకటించాడు కూడా మరో మెంబరు పార్లమెంటు 


హింద్‌ స్వరాజ్యం 43 


పూర్తిగా బేబీ (పిల్ల) అని అన్నాడు పిల్లలు ఎల్లప్పుడూ పిల్లల 
రూపంలోనే వుండటం మీరు ఎప్పుడైనా చూచారా? ఎడు వందల 
సంవత్సరాల తరువాత కూడా, పార్లమెంటు బేబీ (పిల్ల, స్టితిలా వున్నదీ 
అని అంటే యిక అది పెద్దదయ్యే దెప్పుడు? 

పారకుడు : మీరు నన్ను పెద్ద ఆలోచనల్లో పడవేశారు. యిదంతా 
వెంటనే నేను అంగీకరించాలని మీరు అనరు కాని మీరు ఒక 
విచిత్రమైన భావాల్ని నా హృదయంలో ప్రవేశపెడుతున్నారు వాటిని 
నేను జీర్లం చేసుకోవాలి సరే, యిక వేశ్య అనుశబ్బాన్ని విశదీకరించండి 

సంపాదకుడు : నా భావాల్ని మీరు వెంటనే అంగీకరించలేరు 
మంచిదే. అయితే అందుకు సంబందించిన అవసరమైన సాహిత్యం 
చదివితే మీకు బోధపడుతుంది పార్లమెంటును నేను వేశ్య అని 
అనడం కూడా సబబే దానికి యజమాని అంటూ ఎవ్వడూ లేడు 
దానికి ఎ ఒక్కడూ యజమానిగా ఉండలెడు అంతటితో నా 
అభిప్రాయం పూర్తి కాలేదు ఎవడైనా దానికి యజమాని అయినప్పటికీ, 
(ప్రధానమంత్రి అని అనుకోండి - దాని నడక ఒకే సరళిలో ఉండదు 
వేశ్యస్థితి ఎంత చెడ్డగా వుంటుందో, పార్లమెంటు స్థితి కూడా అంత 
చెడ్డగా వుంటుంది ప్రధానమంత్రికి మాత్రం పార్లమెంటు యెడ కొద్ది 
బాధ్యత వుంటుంది అతడు తన అధికార మత్తులో మునిగి వుంటాడు 
నా పార్టీ ఎలా గెలుస్తుందా అనే అతని తపన, ఆలోచన పార్లమెంటు 
సరీగా ఎలా పనిచేస్తుందా అని అతడు బహుతక్కువగా యోచిస్తాడు 
తన పక్షానికి బలం చేకూర్చుకోవడంకోసం ప్రధాన మంత్రి పార్లమెంటు 
చేత ఎన్ని పనులు చేయించుతాడో లేక పార్లమెంటును ఎలా 
ఊపయోగించుకుంటాడో, ఉదాహరణలు కోకొల్లలుగా దొరుకుతాయి 
యిదంతా ఆలోచించతగిన విషయం 


44 ఇంగ్లాండు స్థితి 


పారకుడు : అయితే యీ నాటి వరకు ఎవరిని నిజాయతీ 
పరులని దేశాభిమానులని భావిస్తూ వున్నామో, వారి మీద కూడా మీరు 
విరుచుకు పడుతున్నారన్నమాట 

సంపాదకుడు : అవును, నిజం ప్రధాన మంత్రులంటే నాకు 
ద్వేషం లేదు కాని అనుభవం మీద వారు అంతటి దేశాభిమానులు 
అనుపించుకో జాలరని తెలుసుకున్నాను మనం లంచం అని దేన్ని 
అంటున్నామో, అట్టి లంచాలన్ని వారు బహిరంగంగా తీసుకోరు, 
ఇవ్వరు, కనుక వారిని నిజాయతీ పరులని అంటే అనవచ్చునేమో కాని 
వాళ్ల దగ్గర సిఫారసులు మాత్రం బాగా పనిచేయగలుగుతాయి 
యితరుల చేత పనులు చేయించుకొనుటకై ఉపాధులు, డిగ్రీలు 
మొదలుగా గల వాటిని లంచం రూపంలో బాగా యిస్తూ వుంటారు 
వారియందు పరిశుద్ధమైన భావంగాని, నిజమైన నిజాయతీగాని లేదని 
గట్టిగా చెప్పగలను 

పారకుడు * మీ అభిప్రాయాలు యిలా వున్నాయి ఏ ఆంగ్లేయుల 
పేరట పార్లమెంటు రాజ్యం చేస్తున్నదో, వాళ్లను గురించి యిక కొంచెం 
చెప్పండి తద్వారా వాళ్ల స్వరాజ్యాన్ని గురించి పూర్తిగా తెలుసుకుంటాను 

సంపాదకుడు . వోటర్లుగా (ఎన్నుకొనేవారు) వున్న ఇంగ్లీషువాళ్లకు, 
ధార్మిక గ్రంధం బైబిలు అని, పత్రికలని చెప్పవచ్చు పత్రికలు 
చదివివాళ్ళు అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారు నిజానికి పత్రికలు 
ప్రామాణీకాలు కావు అవి ఒకే విషయానికి రెండు రూపాలు యిస్తాయి 
ఒక పార్టీ వాళ్లు ఒక రూపాన్ని పెద్దదిగా చిత్రించి చూపిస్తారు ఒక 
పత్రికవాళ్లు ఒక ఆంగ్ల నాయకుణ్ణి ప్రామాణికంగా భావిస్తాడు. మరో 
పత్రికవాడు అతణ్ణి ప్రామాణికమైనవాడు కాడని అంటాడు ఏ దేశంలో 
యిటువంటి పత్రికలు ఉంటాయో, ఆ దేశ ప్రజల దుర్దశను గురించి 
ఊహించడం కష్టమే 


వు అంగం 45 


మ స రల మం Puig ల్‌ చీ అం య! 
జూం TaN LOY BEE" TD సం 
a or 
బల ee 2 gi గా Ms ces ne క్‌ ఖో ల్ని త్‌ లో ల్‌ న 
ఇండో యన Te) వారం టట్టు. భుటింం వం ఎరాలుతూ 


# a 


aa గానా సాస్‌ గ జా ల్‌ నాను ఖీ శ ల్యే > he) ఎ శు నూ హ్‌ చ నో 
CTI Wed ఆలయ DO అకు రంగుమారుతుందగ నాచుత కూడా 


వారిలా ప్రచొరంంలో వున్నది గిడియీోర మందలి సరిగంంవల పారు 
శటుయిటు తిరుగుతూ వుంటారు ఒక చోట గట్టగా కూర్చ్వాగలిరు 
Jor wo కల మటు పరిది ఆతరు ర ముద రూటల 
యా క! ఆ వ. 
మాబాదుతూ వున్నా తక డన్నర్లు యిచ్చినా అంతా అతడికి డోలు 
తవ మద్దెల వాయిస్తూ వుంటారు అలాంబివాళ్లే పార్లమెంటులో చేరితే 
డాని పర్వితి కూడా అలాగే వుంటుంది కదా! అయితే వారిలో ఒక్క 
సశేషం వున్నది వాళ్లు తమ దేశాన్ని మాత్రం పోగొట్టుకొరు అడి నిజం 
ఆవప్రైనా కు దేశం వంక "వంకర చూపుచూస్తే మాత్ర వాళ్లు 


దాకా. వారిలో సద్గుణాలన్నీ ఉన్నాయనిగాని, లేక వారిని 
అణుంతరిం వచ్చునని గాని, చెప్పలేము ఇంగ్లీషు ప్రజల్ని అనుకరిస్తే 

Ly గా ద జాలి 
IT ea Jr దేశం నష్టపు పోతుందని నా నిశ్చితాభిప్రాయం 


ఖీ 
సంవాదకుడు : ఇందులో ఇంగ్లీషు వారిలో ప్రత్యేకించి చెప్పవలసిన 
జ్‌ 


దొషమేతు లేదు యిడి ముఖ్యంగా యూరప్‌ యొక్క యీనాట్‌ 


నభ్యతా పల యం చెప్పక తప్పదు ఆసభ్యత నష్టదాయకమైనది 
ఏ యు 


దానివల్ల యూరిపి ప్రజలు నష్టపడి పోతున్నారు 
గా 


* * శే 


46 అభ్వతా దర్శనము 


6 
సభ్యతా దర్శనము 


పారకుడు : ఇక మీరు సభ్యతను గురించి కూడా చెప్పాలి మీ 
లెక్క ప్రకారం యీ సభ్యత చెరుపు చేయునట్టది 

సంపాదకుడు . నా లెక్క ప్రకారంగానే కాక, ఆంగ రచయితల 
లెక్కప్రకారంగా కూడా యీ సభ్యత చెరుపు చెయునట్టిదే. దీన్ని గురించి 
అనేక పుస్తకాలు ప్రచురించబడ్డాయి అక్కడ యీ సభ్యతకు వ్యతిరేకంగా 
సంఘాలు కూడా ఎర్పడుతున్నాయి ఒకరవయిత సభ్యత, వాటి 
కారణాలు అందుకు చికిత్స అను పుస్తకం రచించాడు ఆ పుస్తకంలో 
యీ సభ్యత ఒక రకమైన రోగమని అతడు రుజువు చేశాడు 

పారకుడు ఇదంతా మనం ఎందుకు తెలునుకోలైదు 

సంపాదకుడు . కారణం స్పష్టమే తనకు వ్యతిరేకం ఎవుతంంటిన్ను 
విషయమై ఎ వ్యక్తీ మాట్లాడడు యీనాప వాగరికతా మోటాంల 
చిక్కుకున్న వ్యక్తులు దానిక వ్యతిరంంగా ద్రాయరతు దిన్ని 
నమర్థించేందుకు అవసరమైన విషయాల్ని ఏతెకి బయటక తిసుకువస్తారు 
యిది బాగా తెలుసుకొఎ చేస్తారా అంటే అప చేయరు తాము రాసింది 
సత్యమని భావిస్తారు నిద్రలౌ స్వప్నాన్ని చూసూ అది నిజమేనని మనిషి 
భావిస్తూ వుంటాడు నిద్ర నుంచి మేల్కొన్న తరువాత తన పొరపాటును 
గ్రహిస్తాడు యిదే స్టితిలో యీ నాగరికతా వ్యామోవాంలో చిక్కుకున్న 
మనిషి కూడా వున్నాడు యీ సభ్యతను సమర్జించెవాళ్లు రాసిన 
విషయాలే వాళ్లు చదువుతూ వుంటారు వారిలో తెలివిగల వాళ్లు మంచి 
వాళ్లు సైతం వున్నారు అట్టి వ్యాసాలు చదివి ఆశ్చర్య పోతారు అయినా 
ఒకరి తరువాత మరొకరు ఆ వ్యామోహంలో పడిపోతూ వుంటారు 


హింద్‌ స్వరాజ్యం 47 


సంవాదకుడు . మీరు చెప్పింది నిజం ఇక మీరు చదివిన 
యోచించిన విషయాలు తెలుపండి 

సంపాదకుడు : ముందు మనం సభ్యత అంటే ఎమిటో ఎ స్థితిని 
సభ్యత అంటారో తెలుసుకుందాం సభ్యతకు నిజమైన గుర్తింపు 
ఎమిటో తెలుసుకుందాం బయటి ప్రపంచపు అన్వేషణలోను, శారీరిక 
సుఖాల సాధనవల్ల ధన్యత చెందుతామని అదే సార్ధకత లేక పురుషార్దమని 
జనం భావిస్తూ వుంటారు అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి 
వంద సంవత్సరాలకు పూర్వం ఎలాంటి గృహాల్లో యూరప్‌ జనం 
నివసిస్తూ వుండేవారో, యిప్పుడు అంత కంటె మంచి గృహాల్లో 
వుంటున్నారు యిది నాగరికతా లక్షణంగా భావిస్తున్నారు యిందు 
శారీరక సౌఖ్యం యిమిడివున్నది ఇంతకు ముందు జనం చర్మపు 
దుస్తులు ధరించేవారు శూలాలు వుపయోగిస్తూ వుండే వారు యిప్పుడు 
వారు పొడుగు పాటి ఫాంటు ధరిస్తున్నారు శరీరాన్ని అలంకరించుకొనుటకు 
రంగురంగుల దుస్తులు తయారు చేయించు కుంటున్నారు శూలాలకు 
బదులు, ఒకేసారి అయిదు తూటాలు పెల్పగలగిన తుపాకులు 
వాడుతున్నారు దీన్ని నాగరికతాలక్షణంగా భావిస్తున్నారు కొన్ని దేశాల 
ప్రజలు కాళ్లకు చెప్పులు మొదలగువాటిని ధరించేవారు కారు అట్టివారు 
యూరప్‌ దుస్తులు ధరించడం ప్రారంభించేసరికి, వన్యస్థితినుంచి 
నాగరికతా స్థితికి వచ్చినట్లు భావిస్తున్నారు మొదట యూరప్‌లో జనం 
తేలిక పాటి నాగళ్లు ఉపయోగించి, శారీరిక శ్రమ చేసి పొలాలు 
దున్నుతూ ఉండేవారు యిప్పుడు ఆ ప్టితి మారిపోయింది ఆవిరి 
సాయంతో నడిచేనాగళ్లు నడిపి, ఒక మనిషి ఎక్కువ పొలాన్ని 
దున్నుతున్నాడు ఆ విధంగా ఎక్కువ ధనాన్ని నిల్వ చేసుకుంటున్నారు 
దీన్ని సభ్యతా లక్షణంగా భావిస్తున్నారు మొదట జనం కొద్ది పుస్తకాలు 
మాత్రమే వ్రాస్తూ వుండేవారు అవి అమూల్య గ్రంధాలుగా 


48 సభ్యతా దర్శనము 


రిగణింపబడేవి కాని యిప్పుడు ప్రతి వ్యక్తీ రాస్తున్నాడు అచ్చు 


th టో 


యిస్తున్నాడు ప్రజల మనస్సుల్ని భ్రమింపచేస్తున్నాడు యిది నాగరికతా 
లక్షణం మొదట జనం ఎద్దులబండి మీద రోజూ పన్నెండు క్రోసుల 
దూరం ప్రయాణం చేస్తువుండేవారు కాని యిప్పుడు రైల్లో నాలుగు 
వందల క్రోసుల దూరం పయనిస్తున్నారు యిది సభ్యతా శిఖ రమన్నమాట 
యీ సభ్యతా పరిధి, ముందుకు సాగేకొద్దీ జనం విమానాలెక్కి 
ఆకాశంలోకి ఎగురుతారనీ, కొద్ది గంటల్లో ప్రపంచమందలి ఎ చోటుకైనా 
చేరుకుంటారని భావిస్తున్నారు ప్రజలు తమ కాళ్లు చేతులు 
కదిలించనవసరంలేదని, మీట నొక్కగానే ధరించవలసిన మస్తులు 
ఎదుట ప్రత్యక్షమవుతాయనీ, రెండో మీటనొక్కితే వార్తా పత్రికలు 
ఎదుటకు వచ్చి వేస్తాయనీ, మూడో మీట నొక్కితే వాహనం ఎదుటకు 
వస్తుందనీ ఎప్పుడూ క్రొత్త రుచుల భోజనం లభిస్తుందనీ, కాళ్లు చేతులు 
కదపకుండా యంత్రాల ద్వారా పనులన్నీ జరుగుతూ వుంటాయని 
భావిస్తున్నారు మొదట యుద్ధం చేయవలసివస్తే ఒకరు యింకొకరి 
శారీరికబలాన్ని పరీక్షించి చూచుకొని తలపడేవారు కాని యిప్పుడు ఒక్క 
ఫిరంగి గుండుకు వేలాది మంది ప్రజల ప్రాణాలు తీయవచ్చు యిది 
సభ్యతా లక్షణం పూర్వం జనం తెరపగాలిలో తమకు నచ్చినంత పని 
స్వతంత్రంగా చేస్తూ వుండేవారు యిప్పుడు వేలాదిమంది జనం 
తమపొట్ట నింపుకొనుటకు, కలిసి పెద్ద పెద్ద యంత్రాగారాల్లోను లేక 
గనుల్లోను పనిచేస్తున్నారు వాళ్లస్టితి పశువులకంటే హీనంగా వున్నది 
సీసం మొదలుగాగల యంత్రశాలల్లో ప్రాణాలకు తెగించి పని చేయవలసి 
వస్తున్నది కాని దానివల్ల లాభం డబ్బుగల వాళ్లు పొందుతున్నారు 
పూర్వం చావబాది జనాన్ని బానిసలుగా చేసుకొనేవారు కాని యిప్పుడు 
డబ్బుయిచ్చి, భోగవిలాసాల ఆశలు చూపి జనాన్ని బానిసలుగా 
చేస్తున్నారు పూర్వం ఎన్నడూ కనీవిని ఎరుగని రోగాలు యిప్పుడు 
బయలుదేరుతున్నాయి. ఆరోగాల్ని ఎలా నయం చేయాలి అని డాక్టర్లు 


Sue స్వ రాజ్య 0 49 
* 


అన్వేషణలు కావిస్తున్నారు అందువల్ల ఆసుపత్రులు తెగ పెరిగి 


పాయీోయి యివి నాగరికతా లక్షణంగా బావిస్తుశ్నారు పూర్వం జాబు 
రాస్తే దాన్ని తీసుకొని వెళ్లుటకు ఒక ప్రత్యేక మనిషి ఉండేవాడు అతడు 
వలసి వచ్చేది యిప్పుడు నేను ఎవళ్లనైనా 
తెట్టతలుచుకుంబే కాణ్‌ బర్చుపెట్టి కార్డు కొని బాగా తిట్లు ట్రాస్‌ 


అ 
జాలా ఖర్చు బట్ట 


అతడికి అందేలా చేయవచ్చు ఎవరికైనా అభినందనలు పంపాలని 


అనుకున్నా అంత ఖర్పుతోనే పంపవచ్చు యిది సబ్యతాలక్షణం 


పూర్వం రోజుకు రెండు మూడుసార్లు చెతులతొ వండుకున్న ఆహారం 
ఆనగా రొట్టి కొంచెం కూర భుజించి వారు యిప్పుడు ప్రతి రెండు 
గంటలకు ఒక సారి తినాల్సిందే యిక తినడమే పని మధ్య విశ్రాంతి 
ఉండదు యింకా యిలా ఎన్నో చెప్పవచ్చు ఎందాకా చెప్పను? యీ 
విషయాలన్నీ ఎ పుస్తకంలోనైనా చదువవచ్చు యివన్నీ నిజమైన 
సబ్యతా లక్షణాలుగా భావించబడుతున్నాయి యిందుకు వ్యతిరేకంగా 
ఎవరైనా మాట్టాడితేవాళ్లు అమాయకులని నిర్ణయించి వేస్తున్నారు నేను 
పైన తెలిపిన వివరాలే నభ్యతకు లక్షణాలుగా భావించబడుతున్నాయి 
అందునీతికి, ధర్మానికి చోటులేదు ధర్మాన్ని నేర్పడం మా పనికాదు, 
ధర్మం అనేది బూటకం అని కొందరు అంటున్నారు కొందరు ధర్మం 
పేరిట డాబు చేస్తున్నారు నితిని గురించి కూడా చెబుతున్నారు ఇరవై 
ఎండ్ల నా అనుభవంతో చెబుతున్నాను, నీతి పేరట వాళ్లు నెర్పేదంతా 
అవినీతియే. పైపై మాటల్లో నీతి వుండదను విషయం పసివాడికి సైతం 
తెలుసు శారిరిక సుఖం ఎలా పొందడమా అని వెతకడమె యీనాటి 
సభ్యత పని కాని అట్టి సుఖం కూడా దొరకడం లేదు 

ఈ సభ్యత అధర్మమయం ఇది యూరప్‌లో ఎ స్టాయికి 
వెళిందంటే, అక్కడి జనం సగంమంది సగం పిచ్చివాళ్లుగా 
కనబడుతున్నారు వారిలో నిజమైన శక్తిలేదు అందువల్ల నిషాతో శక్తిని 
నిలబెట్టుకుంటున్నారు ఎకాంతంగా వారు కూర్చోలేరు గృహాలకు 


50 స వ్రతా దర్శనము 


రాణులుగా రాణించవలసిన (స్తిలు విదిసపదవలసి వస్తున్నది లెక 


oh 
తపన 
(3 
శ 
£ 
దు 


మజూరీ చేసుకోవలసి వస్తున్నడి ఒక్క ఇంగ్లాండులొ 
అక్తలమంది పెదస్తిలు పొల్టనింపుకోదం కోసం శోగట్టి శ్రమ ఎడవలసి 
ఏస్తున్నది యిప్లూను యిందుకు గంబందించి సప్రుజెట్‌ అను ఉద 
నాగుతున్న 
మనం 


జనం తామే ౮గిలించిన చిచ్చులోవడి భస 


లు 


పక వహించి కూర్చుందె సబ్యతావ్యా 


బ్య! n 


లై 


హజరత్‌ ముహమ్మద్‌ సాహబ్‌ చెప్పిన ప్రకారం యిది సైతాను సభ్యత 
హిందూధర్మం దిన్ని పూర్తిగా కలియుగం అని అంటుంది యీ సభ్యత 
యొక్క చిత్రాన్ని మీ ఎదుట ఉన్నదున్నట్లు చత్రించలేను యిది నా 


కిక మించిన పని అయితే యీ ఎభ్యుతా కారణంగా ఆంగెయిల 


సమ జంలో కుళ్లు ఏర్పడింది యీ సభ్యత యితరులను నాశనం 
చయునట్టిదేగాక, తాను కూడా నశించునట్టిదే దీనికి దూరంగా 
ఉండాలి అందువల్లనే బ్రిటిష్‌ పార్లమెంటు, ఇతర పార్లమెంట్లు వ్యర్థం 
అయిపోయాయి. బ్రిటిష్‌ పార్లమెంటు ఇంగ్లీషు వాళ్ల బానిసత్వానికి 
ప్రతీక అయిపోయినమాట యదార్ధం మీరు యీ విషయమై చదివినా, 
యోచించినా, మీకు కూడా అలాగే అనిపిస్తుంది దీని ద్వారా మీరు 
ఇంగ్లీషు వారిని తప్పు పట్టవద్దు వారి మీద మనకు దయ కలగాలి 
వాళ్లు సమర్ధులు ఎదో రోజున యీ స్థితి నుంచి బయట పడగలరని 
భావిస్తున్నాను వారు సాహసవంతులు కష్టపడి పనిచేసే మనుష్యులు 
వాస్తవానికి మూలానికి వెళ్ళి చూస్తే వారు అవినీతిపరులు కారని 
తేలుతుంది అందువల్ల వారిని గురించి నాకు ఉత్తమమైన భావం 
వున్నది వారి హృదయం చెడ్డదికాదు యీ సభ్యత వారి పాలిటి 
అసాధ్యమైన రోగం కాదు అయితే వారు యిప్పుడు యీ రోగం 
పాలిటపడ్డారని మనం మరిచిపోకూడదు 


శే * «x 


2 
చ 


హింద్‌ స్వరాజ్యం 51 


7 
భారతదేశం ఎలా పోయింది? 


పాఠకుడు : మీరు సభ్యతను గురించి చాలా చాలా చెప్పారు 
నన్ను ఆలోచనల్లో పడవేశారు అయితే యూరప్‌ ప్రజల నుంచి ఏమి 
(గ్రహించాలి ఏమి గ్రహించకూడదు అనే సంకటంలా నేను యిప్పుడు 
పడిపోయాను ఒక్క ప్రశ్న మాత్రం నామనస్సులో వెంటనే బయలు 
దేరుతున్నది యీనాటి సభ్యత చెరుపు చేసేదీ, పెద్ద రోగం అని 
అన్నారు కదా అట్టి రోగంలో చిక్కుకు పోయిన ఇంగ్లీషు వాళ్లు 
భారతదేశాన్ని ఎలా వళం చేనుకోగలిగారు? ఇక్కడ ఎలా 
ఉండగలుగుతున్నారు యిదే నన్ను వేధిస్తున్న ప్రశ్న 

సంపాదకుడు: మీ యీ పశ్నకు సమాధానం యిప్పుడు యివ్వడం 
తేలికయే. కొద్ది సేపటికి స్వరాజ్యాన్ని గురించి కూడా మనం 
యోచించవచ్చు మీరు ముందు అడిగిన యీ ప్రశ్నకు సమాధానం 
యివ్వాలి అనే విషయం నేను మరిచి పోలేదు ముందుగా మీరడిగిన 
చివరి ప్రశ్నకు సమాధానం యోచిద్దాం ఇంగ్లీషువాళ్లు మన దేశాన్ని 
తీసుకోలేదు మనమే వాళ్లకు యిచ్చివేశాం వాళ్లు తమ బలంతో 
యిక్కడ స్థిరబడలేదు మనమే వాళ్లను స్టిరపరిచి వుంచాం ఎలాగో 
పరిశీలిద్దాం అసలు ఇంగ్లీషు వాళ్లు మన దేశానికి వ్యాపారం నిమిత్తం 
వచ్చారనేవిషయం జ్ఞాపకం చేస్తున్నాను కంపెనీ బహాదుర్‌ (శక్తివంతుడు) 
ను గురించి జ్ఞాపకం చేసుకోండి వాళ్లను శక్తివంతంచేసింది ఎవరు? 
పాపం వాళ్లకు యిక్కడ రాజ్యం చేయాలనే తలంపు లేదు కంపెనీ 
వాళ్లకు సాయం చేసింది ఎవరు? వాళ్ల వెండిని చూచిమోహంలో 
పడిపోయిందెవరు? వాళ్ల వస్తువుల్ని అమ్మిందెవరు? అంతా మనమే 
చేశామనేందుకు చరిత్రయే సాక్ష్యం త్వరగా డబ్బు సంపాదించాలని 


59 భారతదేశం ఎలా పోయింది? 


మనం వాళ్లకు స్వాగతం పలికాం మనం వాళ్లకు సాయం చేశాం నాకు 
బంగుత్రాగే అలవాటు వుందనుకోండి బంగు అమ్మేవాడు నాకు బంగు 
అమ్మితే తప్పెవరిది? బంగు అమ్మినవాడిదా లేక బంగుత్రాగే అలవాటు 
గల వాడిదా? అమ్మినవాడిదే దోషం అని అంటే, నా వ్యసనం 
తొలిగిపోదు కదా బంగు అమ్మే వాణ్ణి ఒకణ్ణి వెళ్లగొట్టామనుకోండి 
అప్పుడు మరొకడు వచ్చి అమ్మడా? అందువల్ల భారత దేశానికి సేవ 
చేసే సత్యవాది, బాగా పరిశీలించి మూలానికి చేరుకోవాలి. అధికంగా 
తినడంవల్ల నాకు అజీర్ణం కలిగితే, ఆ దోషాన్ని నీటి మీదకు నెట్టి 
అజీర్తిని తొలిగించుకో లేనుగదా! రొగానికి అసలు మూలం ఏమిటో 
తెలుసుకున్నవాడే నిజమైన డాక్టరు భారత దేశాన్ని పట్టుకున్న జాడ్యం 
పోగొట్టి నయం చేయగలిగిన డాక్టరు కావాలనుకుంటే, అసలు రోగానికి 
గల మూలకారణం ఎమిటో తెలుసుకోవాలి 

పారకుడు : మీరు చెప్పింది నిజం ఇకనాకు నచ్చ చెప్పుటకు 
మీరు కారణాలను పసపేర్కొనవలసిన అవసరం లేదు మీ భావాలు 
తెలుసుకోవాలని నేను ఆరాటపడుతున్నాను యిప్పుడు మనం కీలకమైన 
విషయానికి వచ్చాం అందువల్ల మీరు నాకు మి భావాలనే చెప్పండి. 
నాకు ఎక్కడైనా సందేహం కలిగితే మిమ్ము ఆపుతాను | 

సంపాదకుడు : మంచిది అలాగే చేద్దాం కాని ముందు ముందు 
మనిద్దరికీ అభిప్రాయ భేదాలు వస్తాయని నాకు అనిపిస్తున్నది అయితే 
మీరు నన్ను ఆపినప్పుడు, నేను కారణాలు పేర్కొంటాను ఇంగ్లీషు 
వ్యాపారస్థులకు మనమే సహాయం చేశామని, అందువల్లనేవాళ్లు 
భారతావనిలో తమ కాళ్లు చాపగలిగారని మనం అనుకున్నాం అలాగే 
మన దేశంలో వున్న రాజులు పరస్పరం కలహించుకొని ఆంగ్ల 
బహాదురును సాయం కోరేవారు బహాదుర్‌ ఆంగ్ల కంపెనీవాళ్లు 
వ్యాపారంలోను, పోరాటంలోను ఆరితేరినరకం ఆ విషయాలలో నీతి, 


హాండ్‌ స్వరాజ్యం 53 


పంచుకుంటూ ముందుకు నాగాలు వాటిని రకంచుకొవడం కొం 
పటాలాల స్లావరాలు చెల కొల్పారు అజద్షనారి సైనిక స్తావరాలగు 


a 


మనత ఉపయోగించుకున్నాం అందువల్ల యిపుడు తప్పు పటడం 
కన వసలతు “ఆ వ బాందువులు మహమ్మదీయుల మధ్య వైరం 
నీవల్ల బె వౌళ్లకు మంచి అవకాశం దొరికింది యీ 


కఠ్పపలికి ఎన్నో మంచి అవకాశాలు కల్పించాం 


(5 
లు 
ar 
క్‌ 
i వ 
౧0 
య 
m3 న 


దానితొ భారత దెశం బుద వారికి అదికారం పట్టు లభించింది అందువల్ల 
భారత దేశం మన చెయ్యి జారి పోయింది అని అనుటకు బదులు, 
మనమే భారత చెశాన్ని ఇంగ్లీషు వాళ్లకు యిచ్చి వేశామనడం సబబు 

వారకుడు . ఇప్పుడు ఆంగ్లేయులు భారత దేశాన్ని ఎలా తమ 
ఆదీనంలో వుంచుకోగలరో చెప్పండి 

సంబాదకుడు : మనం ఇంగ్లీషు వాళ్లకు భారత దేశాన్ని ఎలా 
యిచ్చి వేశామో, ఆలాగే, దేశాన్ని వాళ్ల దగ్గర మనమే ఉండనిస్తున్నాం 
వాళ్లలొ కొందరు ఖడ్గ బలంతో భారతదేశాన్ని సాధించాం అని 
అంటున్నారు ఖడ్గ సాయంతొనే భారత దేశాన్ని తమ అధీనంలా 
ఉంచుకోగలుగుతున్నామని కూడా వాళ్లు అంటున్నారు. యీ రెండు 
విపయాలు తప్పే భారత దేశాన్ని అధీనంలో ఉంచుకొనేందుకు ఖడ్గం 
దేనికీ ఉపయోగపడ లేదు మనమే స్వయంగా వాళ్లను యిక్కడ 
ఉండనిస్తున్నాం 

ఇంగ్లీషువాళ్లను నెపోలియన్‌, వ్యాపారులు అని అన్నాడు ఆయన 
అన్నమాట సత్యం వారు ఎ దేశాన్ని తమ అధీనంలో ఉంచుకున్నా, 
దాన్ని వ్యాపారం కొసమే వాడుకుంటారు యిది గుర్తించవలసిన 


వ్యాపారరక్షణార్టమే వుంటాయి ట్రాన్స్ఫవాల్‌ వాళ్ల అధీనంలోకి వచ్చింది 
అది వ్యాపారమనె పేరాశకు వినియోగించదని మిస్టర్‌ బ్లైడస్టనుకు 
బోధవడిండి వెంటనే ట్రాన్సువాలును ఆంగ్లేయులు తమ అధీనంలో 
వుంచుకోకూడదని అతడు భావించాడు కాని ట్రాన్సువాల్‌లో వ్యాపార 
ఆకర్షణ కనిపించినప్పుడు యుద్దం సాగించారు ట్రాన్సువాల్‌ మీద 


గా 


గయుల పరిపాలన ఉండాలని మిస్టర్‌ చంబరెన్‌ కనుక్కున్నాడు 
బలో 


న్‌ స్‌ 


షుడైన (పైసిడెంటు క్రూగర్‌ని “చంద్రుని యందు సువర్ణం వున్నదా 


hh 


లెదా. అని ఎవరో ప్రశ్నించారు “చంద్రుని యందు సువర్ణం వుండు 


అల 


అవకాశం లేదు నిజంగా చంద్రుని యందు బంగారమే వుండి వుంట 


(8 


(ఏ 
Cc 


ంగ్గిషువాళ్ళ ఎప్పుడో తమ రాజ్యాన్ని అంతవరకు విస్తరించి 


4 


౦డేవా 


వ్‌ 
లా హః 3 


అని సమాధానం యిచ్చాడు డబ్బేవాళ్లకు దేవుడు అను 
విషయం గుర్తించితే విషయాలన్నీ సృష్టపడుతాయి ఇంగ్లీషు వాళ్లను 
మనం భారతడేళంలొ కేవలం మన అవసరాల కోశం ఉంచుతున్నాం 
మనకు వాళ్ల వ్యాపారం యిష్టం జిత్తులతో మనల్ని వాళ్లు మురిపిస్తారు 
మనం మురిసిపోతాం మురిపించిమన చేత పని చేయించుకుంటారు 
ఇందులో వారిని తప్పుపట్టడం వారి సత్తాను నిలపి వుంచడానికి 
వుపయోగిస్తుందని అనుకోవాలి. పరస్పరం మనం కలహించుకొని 
వాళ్లకు వత్తాసు పలుకుతున్నాం ఈ విషయం సరియైనదేనని మిరు 
భావిస్తే, ఇంగ్లీషు వాళ్లు వ్యాపారం కోసం యిక్కడకు వచ్చారని 
వ్యాపారంకోసం యిక్కడ వుంటున్నారనీ, వాళ్లు ఉండడానికి మనమే 
సహాయకులం అను విషయం బలపడినటబ్లె వాళ్ల దగరగల 
ఆయుధసామగ్రి పూర్తిగా వ్యర్ణమేనని తేలుతున్నది 

ఈ సమయంలో మీకు ఒక్క విషయం జ్ఞాపకం చేస్తున్నాను 


జపానులో ఆంగ్లేయుల జండా ఎగురుతున్నదని మీరు ఊహించండి 


కూంద్‌ స్వరాజ్యం 55 


జపానుతో వాళ్లు చేసుకున్న ఒప్పందం తమ వ్యాపారం కోసమే 
జపానులో ఇంగ్లీషు వాళ్లు తమ వ్యాపారాన్ని బాగా నిలదొక్కుతారని 
మీరు గ్రహించాలి ఇంగ్రీషువాళ్లు తమ సామగ్రిని అమ్మడం కోసం 
ప్రపంచాన్నంతటిని మార్కెట్‌ చేసుకోవాలని కోరుతున్నారు ఆ విధంగా 
వాళ్లు చేయలేరను విషయం సత్యం యీ విషయంలో వారిది తప్పు 
అని అనడానికి వీలు లేదు అయితే తమ కృషిలో మాత్రం వాళ్లు 
ఎట్టి లోటు చేయరు 


8 
భారతదేశ స్థితి -1 


పారకుడు : భారతదేశం ఇంగ్లీషువోళ్ల చేతుల్లో పడి ఎందుకు 
వున్నదో బోధపడింది యిప్పుడు భారతావని స్థితిని గురించి వి 
భావాలు తెలుసుకోవాలని భావిస్తున్నాను 

సంవాదకుడు . ఈనాడు భారతావని కడుపేద స్థితిలో వున్నది 
యీ మాట మీకు చెబుతున్నప్పుడు నా కండ్లలో కన్నీరు నిండుతున్నది 
గొంతు ఎండిపోతున్నది యీ విషయం మీకు పూర్తిగా విశదీకరించగలనో 
లేనో అని సందేహం కలుగుతున్నది. భారతావని ఇంగ్లీషువాళ్ల చేత 
త్రొక్కివేయబడటం లేదు యీనాటి సభ్యత యొక్కకాళ్ల క్రింద పడి 
మన దేశం నలిగిపోతున్నది దాని వలయంలో చిక్కుకున్నది దాని 
బారినుంచి రక్షణ పొందాలంటే యిప్పటికీ ఉపాయం వున్నది కాని 
రోజు రోజుకు సమయం గడిఖ్లు పోతున్నది నాకు ధర్మం అంటే మక్కువ 
అధికం అందువల్ల భారత దేశం ధర్మ భ్రష్టం అయిపోతున్నందుకు 
అమితంగా నాకు దుఃఖం కలుగుతున్నది ధర్మం అంటే హిందూ, 
ముస్లిం, జురాష్ట్రియన్‌ల మతం అని అర్థం కాదు మతాలన్నింటిలో 


56 భారతదేశ స్టితి-] 


యిమిడి యున్న ముఖ్యమైన ధర్మం మన భారతదేశాన్ని వదిలి వెళ్లి 
పోతున్నది మనం భగవంతునికి దూరమై పోతున్నాం 

పారకుడు * ఏ విధంగా ? 

సంపాదకుడు : సోమరులమనే ఆరొపణ భారతీయుల మీద 
వున్నది తెల్లవాళ్లు కష్టపడి పనిచేస్తారనీ, ఉత్ప్సాహవంతులనీ అంటారు 
దాన్ని మనం అంగీకరిద్దాం అయితే యీ స్టితిని మార్చివేయాలని మన 
భావం. హిందూ, ముస్లిం, జూరాష్ట్రియన్‌ కైస్తవమతాలన్నీ ప్రాపంచిక 
విషయాలపై తక్కువగా శ్రద్ధ చూపీంచాలనీ, ధార్మికవిషయాలపై శ్రద్ధ 
అధికంగా చూపించాలని బోధిస్తున్నాయి మనం ప్రాపంచిక విషయాలపై 
కలిగే లోభాన్ని తగ్గించుకోవాలి ధార్మిక లోభాన్ని పెంచుకోవాలి 
ఉత్సాహం ధార్మికలోభం మీదనే అధికంగా కలిగి యుండాలి 

పారకుడు : అంటే మీరుమత ఛాందసత్వాన్ని బోధిస్తున్నారన్నమాట 
మతాన్ని గురించి మోసగాళ్లు ఛాందసాన్ని బుర్రలకు ఎక్కించి ప్రపంచాన్ని 
మోసగించారు యిప్పటికీ మోసగిస్తున్నారు 

సంపాదకుడు : మతాల మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నారు 
అన్ని మతాల్లోను ఛాందసత్వం వున్నది సూర్యుడు వున్నచోట చీకటికూడా 
వుంటుంది. ప్రతివస్తువును నీడ అంటివుంటుంది అయితే మతం 
పేరిట మోసగిస్తున్న వాళ్లు, మిగతా ప్రాపంచికమోసగాళ్ల కంటే మేలుగా 
వున్నారు. సభ్యతాఛాందసాన్ని గురించి యింతకు ముందు మీకు 
విశదీకరించాను. అంతటి ఛాందసం మతం విషయంలో నేను ఎన్నడూ 
చూడలేదు 

పారకుడు . అలా అనడం సబబా? మతం పేరట హిందువులు 
ముస్టిములు పోరాటాలు జరిపారు మతం పేరట క్రైస్తవుల మధ్య పెద్ద 
పెద్దయుడ్ద్డాలు జరిగాయి మతం పేరట వేలాది నిరపరాధులు 


హింద్‌ స్వరాజ్యం 57 


చంపివేయబడ్డారు చాలామందిని తగుల బెట్టారు అమాయక ప్రజలు 
కష్టాల పాలయ్యారు యిదంతా సభ్యత యొక్క ఛాందసాన్ని మించిన 
హినస్టితి కాదా? 

సంపాదకుడు * ఒక్క విషయం మతథఛాందసత్వం, సభ్యత 
యొక్క ఛాందసత్వం కంటే సహించ తగిన స్టితిలో వున్నదని 
చెప్పవచ్చు మీరు చెప్పిందంతా పాఖండత్వం క్రిందకు వస్తుంది 
అయితే అట్టి పాబండులంతా హతమైపోతే సమస్య పరిష్కారం 
అవుతుంది కాని అమాయక ప్రజలు ఆ ప్టితిలో వున్నంత కాలం అలా 
జరుగుతూనే వుంటుంది అయితే అట్టి వాటి ప్రభావం చిరస్థాయిగా 
వుండదు సభ్యత పేరట జరిగిన మారణ హోమంలో భస్మమైపోయిన 
వారి సంఖ్యకు అంతు అనేదే లేదు మంచి వాళ్లనుకున్నవారు కూడా 
అందు దుమకడం విశేషం అయితే వాళ్లు రెంటికీ చెడిన 
రేవడులవృతున్నారు యిటు దేముడికీ చెందరు, అటు ప్రపంచానికీ 
చెందరు అసలు సత్యాన్ని వాళ్లు మరిచి పోతున్నారు సత్యమనునది 
ఎలుకవలె కరుస్తుంది ఆకాటు ప్రభావం వంట్లోకి ఎక్కినప్పుడు 
పాతవైషమ్యాలే మనకు మధురం అనిపించుతాయి అట్టి వైషమ్యాలు 
స్థిరంగా వుండాలని నా ఉద్దేశ్యం కాదు వాటికి వ్యతిరేకంగా మనంతప్పక 
పోరాడుతాం అయితే ఆపోరాటం ధర్మాన్ని మరిచిపోయి జరుపకూడదు 
ధర్మాన్ని బాగా అర్థం చేసుకొని, దాన్ని రక్షిస్తూ పోరాటం జరపాలి 

పారకుడు : అయితే ఆంగ్లేయులు భారతావనిలో శాంతిని 
నెలకొల్పి మనకు కల్పించిన సుఖం వ్యర్థమెనని మీ అభిప్రయమా? 

సంపాదకుడు : బహుశ మీరు అట్టి శాంతిని చూస్తున్నారేమో, 
కాని నేను అట్టి శాంతి సుఖాన్ని చూడటం లేదు 

పారకుడు : అయితే మోసగాళ్లు, పిండారీలు బిల్లజాతివాళ్లు ప్రజల్ని 


58 భారతదేశ స్తితి-1 


భయపెట్టి బ్రతికేవారు అట్టి వాళ్ల దొషం మీ దృష్టిలో ఎమీ లేనట్లేనా? 
సంపాదకుడు - నిశితంగా పరిశీలించి చూడండి అట్టివారివల్ల కలిగే 
భయం తక్కువగా వుండేది నిజంగా వాళ్లు భయంకరంగా వ్యవహరించి 
యుంటే ప్రజలు సమూలంగా నాశనమైపోయి వుండేవారు యిప్పటి 
శాంతి నామమాత్రమే యీ శాంతి వల్ల మనం మగటిమిలేనివాళ్లం 
నపుంసకులం, పిరికివాళ్లం అయిపోయాం ఖిల్లులు పిండారీల స్వభావాన్ని 
ఇంగ్లీషు వాళ్లు మార్చి వేశారని భావించకూడదు వాళ్ల వల్ల అన్యాయాలు 
జరిగినా మనం వాటిని సహించాలి కాని పరాయి వాళ్లెవరో వచ్చి 
అట్టివారి అన్యాయాలనుంచి మనల్ని రక్షించారని అనుకోవడం 
సహించరాని విషయం బలహీనులం, పిరికిపందలం అయి పోయేకంటే, 
భీల్లుల బాణాలకు ఎరయై చనిపోవడం నాకు యిష్టం ఆ నాటి 
భారతావని స్టితే వేరుగా వుండేది మెకిలిన్‌ భారతీయులు మగటిమి 
లేని వారని అన్నాడు అది అతడి అధమ అజ్ఞాన స్థితిని సూచిస్తున్నది 
భారతీయులు ఎన్నడూ మగటిమి కోల్పోలేదు పర్వతప్రాంతాల్లో వుండే 
జనంతోపాటు అక్కడ పులులు, తోడేళ్ళు కూడా వుంటాయి అట్టి ప్రాంత 
ప్రజలతో కూడిన దేశం నిజంగా పిరికిపందే అయితే ఎప్పుడో నాశనం 
అయిపోయివుండేది మీరు ఎప్పుడైనా మన పొలాలకు వెళ్ళారా? నేను 
చెబుతున్నాను నమ్మండి మనరైతులు పొలాల్లో నిర్భయంగా పడుకొని 
నిద్రపోతారు ఇంగ్లీషు వాళ్లుకాని, మీరు కాని ఆ విధంగా పడుకోవడానికి 
సిద్ధపడగలరా? నిజానికి బలం నిరర్వయత్వంలోనే వున్నది శరీరంలో 
మాంసం అమితంగా పెరగడం బలం అనిపించుకోదు కొంచెం ఓపికతో 
ఆలోచిస్తే యా విషయం తేలికగా బోధపడుతుంది 

స్వరాజ్యాన్ని కోరే మీవంటి వారికి ఒక్క విషయం చెప్పడం 
అవసరమని భావిస్తున్నాను మోసగాళ్లూ భిల్లులు, పిండారీలు వీరంతా 
ఎవరు? మన దేశవాసులే మనసోదరులే వారిని జయించడం మీపని, 


1 


హింద్‌ స్వరాజ్యం 59 


నాపని మీ సోదరుని గురించి మీకు భయం వున్నంతవరకు, మీరు 
మీ లక్ష్యాన్ని చేరలేరు 
x x శే 


9 
భారతదేశ స్థతి-2 
రైలుబండ్లు 


పాఠకుడు : భారతదేశంలో శాంతి స్థాపనను గురించి నాకు కలిగిన 
మోహభావాన్ని మీరు తొలిగించివేశారు. నా దగ్గర యిక ఎమి 
మిగలనీయలేదని అనుకుంటున్నాను 

సంపాదకుడు : ఇప్పటివరకు మీకు ధర్మం యొక్క స్థితి గురించి 
వివరించాను ఇక భారతదేశం కడు దీనస్థితిలో ఎందుకు వున్నదో నా 
అభిప్రాయాలు చెబితే మీరు నన్ను ఎవగించుకోవచ్చు ఈ నాటివరకు 
కొన్ని వస్తువులు దేశానికి మేలు చేశాయని మిరు, నేను అందరం 
భావిస్తూ వచ్చాం కాని అది నిజం కాదని, అవి మేలుకు బదులు 
కీడు చేశాయిని, లాభానికి బదులు నష్టం కలిగించాయని చెప్పబోతున్నాను 

వారకుడు : చెప్పండి 

సంపాదకుడు : రైళ్లు, వకీళ్లు, డాక్టర్లు మన దేశాన్ని బిచ్చగాళ్లదేశంగా 
చేసి వేశారు. మనం జాగ్రత్తపడి వెంటనే మేల్కొనకపోతే మునిగిపోతాం 
ఇది యదార్థం 

పారకుడు . మీ అభిప్రాయం వింటూవుంటే యిక మన భావాల 
కలయిక అసాధ్యం అని అనిపిస్తున్నది ఇప్పటివరకు వేటివల్ల మేలు 
జరుగుతుందని భావిస్తున్నామో, వాటి మీద ఒక్కసారిగా మీరు దాడి 
చేశారు ఇక మిగిలేదేమిటో అర్హకావడం లేదు 


60 భారతదేశ స్తితి-2 


సంపాదకుడు . మీకు ఓపిక అవసరం ఈనాటి నాగరికత ఎలా 
కీడుచేస్తున్నదో గ్రహించాలి సత్యం అతి కష్టంమీద బోధపడుతుంది 
క్షయరోగికి, అతడు చనిపోయేనాటివరకు నీవు తప్పక బ్రతుకుతావని 
డాక్టర్లు చెబుతారు క్రయ బయటికి కనిపించని ప్రమాదకరమైన రోగం 
రోగి ముఖంలో ఎరుపుదనం కూడా కన్పిస్తుంది అందువల్ల బ్రతుకుతాననే 
ఆశ రోగికి కలుగుతుంది చివరికి ఆ ఆశతోనే మునిగిపోతాడు 
నాగరికతా వ్యవహారం కూడా యింతే అది ఒక కనబడని జాడ్యం 
దాన్ని జాగ్రత్తగా కనిపెట్టిఉండాలి 

పారకుడు : అయితే యిక రైలుపురాణం వినిపించండి 


సంపాదకుడు : రైళ్లే గనుకలేకపోతే ఆంగ్లేయులకు దేశంమీద 
యిప్పుడు లభించినంత పట్టు లభించి యుండేది కాదని వెంటనే 
మనకు అనిపిస్తుంది కాని రైళ్లవల్ల దేశంలో మహామారివ్యాప్తం 
అయింది రైళ్ళ గనుక లేకపోతే కొద్దిమందే ఒక చోటు నుండి మరో 
చోటుకి వెళ్లగలిగియుండేవారు అందువల్ల అంటురోగాలు ఒక 
చోటునుంచి మరో చోటుకి వ్యాప్తమయేవి కావు పూర్వం ప్రకృతి 
సహజంగా అక్కడక్కడ జబ్బులు వస్తూ వుండేవి కాని రైళ్లురాగానే 
అంతటా వ్యాపించాయి కరువు కాటకాలు ప్రారంభమయ్యాయి 
రైళ్లద్వారా ఎగుమతులు ప్రారంభమయ్యాయి దానితో రైతులు తమ 
ధాన్యం అమ్మివేసుకోవడానికి అలవాటుపడ్డారు ధర ఎక్కువ పలికే 
చోటుకు ఆ ధాన్యం చేరసాగింది దానితో కరవు ప్రారంభమైంది ప్రజల 
నిర్లక్ష్యంవల్ల కరువు దాపురిస్తుంది. రైళ్లవల్ల దుష్టత్వం పెరిగింది. 
దుష్టులు తేలికగా తమ దుష్టత్వాన్ని వ్యాప్తంచేయగలుగుతున్నారు 
దేశంలోగల పుణ్యక్షేత్రాలు అపవిత్రం అయిపోయాయి. పూర్వం జనం 
ఎన్నో కష్టాలుపడి పుణ్యక్షేత్రాలు చేరుకునేవారు వారి హృదయాలు 
దైవభక్తితో నిండి యుండేవి కాని యిప్పుడు దొంగలు, మోసగాళ్లు పెద్ద 


హింద్‌ స్వరాజ్యం 61 


సంఖ్యలో అక్కడకు చేరుతున్నారు వాళ్లూ యాత్రీకుల్ని మోసం 
చేస్తున్నారు 

వారకుడు ' మీ మాటలు ఏకపక్షంగా వున్నాయి చెడ్డ వాళ్లవలె, 
మంచివాళ్లుకూడా వెళ్లవచ్చు గదా! రైళ్లవల్ల ఎక్కువ ప్రయోజనం 
పొందవచ్చుగదా! 

సంపాదకులు . మంచివాళ్లు ఆరుద్ర పురుగువలె మెల్లగా 
కదులుతారు రైళ్లతో వాళ్లకు కుదరదు మంచివాళ్ల హృదయంలో 
స్వార్దం వుండదు వాళ్లు తొందరపడరు మంచి తనం వ్యాప్తికి 
సమయం పడుతుంది చెడుకు వేగం ఎక్కువ ఇల్లు కట్టడం చాలా 
కష్టం కాని కూల్చడం తేలిక అదేవిధంగా రైళ్లు కీడు ఎక్కువగా 
చేశాయి రైళ్లవల్ల కరువు వస్తుందా లేదా అను విషయంపై నిపుణులు 
నాకు కొద్దిసేపు సందేహం కలిగించవచ్చునేమో కాని రైళ్ల వల్ల దుష్టత్వం 
పెరుగుతున్నదను నా భావంలో మాత్రం మార్పురాదు 

వారకుడు : రైళ్లవల్ల కలుగుతున్న ప్రయోజనాల ముందు, 
వాటివల్ల కలిగే నష్టాలు వెలవెలబోతున్నాయి కదా! దేశమంతా ఒక్కటి 
అను భావావేశం ప్రజలకు కలిగింది రైళ్లవల్లనే కదా! కనుక రైళ్లవల్ల 
కలిగిన నష్టం ఏమీ లేదని నా అభిప్రాయం 

సంపాదకుడు : మీది తప్పు అభిప్రాయం - “మీది ఒక దేశంకాదు 
ఒకదేశంగా రూపొందాలంటే వందలాది సంవత్సరాల సమయం 
పడుతుంది” అని మీకు నేర్పింది ఇంగ్లీషువాళ్లే. ఇది తప్పుడు బోధ 
దీనికి ఆధారం లేదు ఇంగ్లీషు వాళ్లు రాకపూర్వం మనదేశం ఒక్కటి 
మన భావం ఒక్కటి. మన ప్రవర్తన ఒక్కటి కనుకనే ఒకే రాజ్యంగా 
దీన్ని ఇంగ్లీషు వాళ్లు మలుచుకోగలిగారు మనలో మనకు విభేదాలు 
కల్పించింది కూడా ఇంగ్లీషువాళ్లే 


62 భారతదేశ స్టితి-2 


వాఠకుడు . ఇది జాగ్రత్తగా పరిశీలించి అర్దంచేసుకోవలసిన 
విషయం 

సంపాదకుడు : నేను యోచించి పరిశీలించి తెలుసు కోకుండా 
మాట్లాడను పూర్వం మనమంతా ఎకదేశంగా వున్నాము అంటే మనలో 
మనకు అభిప్రాయభేదాలు వుండేవి కావని భావించకూడదు మన 
పూర్వీకులు ఎద్దుబండ్లలో దేశమందంతట ప్రయాణం చేస్తూ వుండేవారు 
ఒకరు మరొకరి భాషను నేర్చుకుంటూవుండేవారు వారిలో తేడాలువుండేవి 
కావు. వారు ఎంతో దూర(ద్రష్టలు సేతుబంధనంచోటు రామేశ్వరం, 
జగన్నాధపూరి, హరిద్వారం యీ మూడింటిని యాత్రాస్థలాలుగా 
నిర్ణయించినవారి ప్రజ్ఞ అమోఘం వారు మూర్చలు కాదని మీరు 
అంగీకరిస్తారుకదూ! భగవంతుని భజన ఇళ్లలో కూర్చొని కూడా 
చేసుకోవచ్చుననివారికి తెలియదా! మనస్సు మంచిగా వుంటే అరచేతిలో 
వైకుంఠం వెలుస్తుందని వారు మనకు బోధించారు ప్రకృతి యీదేశాన్ని 
ఒకటిగా చేసింది కనుక యిది ఏకదేశంగా వుండాలని వారు 
భావించారు అందువల్ల పైవిధంగా ఎక్కడెక్కడో వున్నచోట్లను నిర్ణయించి 
ప్రజలకు ఐక్యతాభావాన్ని నూరిపోశారు ఇటువంటి ఉదాహరణ 
ప్రపంచంలో మనకు ఎక్కడా కనబడదు 

ఇద్దరు ఇంగ్లీషు వాళ్లు ఒకటి కాలేరు కాని భారతీయులు ఒకటిగా 
వుంటారు యిప్పటికీ ఒకటిగా వుంటున్నారు నాలాంటివాళ్లు, 
మీలాంటివాళ్లు నాగరీకులమని అనుకొని భారతదేశంలో ఐక్యతలేదని, 
వేరు వేరు రాష్ట్రాలు వున్నాయని భావిస్తున్నాం రైళ్లవల్ల వేరు వేరు 
రాష్ట్రాల వాళ్లం అనుభావం మనకు కలిగిందని, మీరు భావించగలిగితే, 
రైళ్లవల్ల తిరిగి మనలో ఐక్యతా భావం కలుగసాగిందని భావించినా 
యిబ్బంది వుండదు నల్లమందు తినడం వల్ల కలిగే నష్టమేమిటో, 
సబ్రమందు తినడం వల్లనే నాకు బోధపడిందని నలమందుకు 
అలవాటుపడ్డవాడు చెప్పవచ్చు వీటిని గురించి మీరు యోచించండి 


హింద్‌ స్వరాజ్యం 63 


మీ మనస్సులో ఇంకా పలు సందేహాలు బయలు దేరుతాయి అయితే 
మీరే మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు 

పారకుడు ' మీరు చెప్పిన విషయాల్ని గురించి నేను యోచిస్తాను 
అయితే ఒక ప్రశ్న నా మనస్సులో యిప్పుడే బయలుదేరుతున్నది 
మహమ్మదీయులు భారతావనికి రాకపూర్వపు దేశ స్థితిని గురించి మీరు 
చెప్పారు సర: కాని యిప్పుడు భారతదేశంలో మహమ్మదీయులు, 
పారశీకులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో వున్నారు వాళ్లు ఒకే దేశం 
కాజాలరు హిందువులకు మహ్మదీయులకు మధ్య వైరం 
ముదిరిపోయింది “సాహెబుకు, స్వామికి పొసగదు" అను మాట 
సామెతగా ప్రచారంపొందింది హిందువు తూర్పుకు తిరిగి దేవుణ్ణి 
పూజిస్తే, మహమ్మదీయుడు పశ్చిమానికి తిరిగి ప్రార్థిస్తాడు హిందువు 
విగ్రహారాధకుడని మహమ్మదీయుడు అతణ్ణి అసహ్యించుకుంటాడు 
హిందువు విగ్రహారాధకుడు, ముస్లిం విగ్రహ విధ్వంసకుడు హిందువు 
గోవును పూజిస్తాడు ముస్లిం గోవును వధిస్తాడు హిందువు అహింసావాది 
ముస్టిం హింసావాది ఈ విధమైన వ్యతిరేక భావాలు ముమ్మరంగా 
వ్యాప్తమై వున్నాయి ఇవి ఎలా పోతాయో, భారతదేశం ఎలా 
ఒకటవుతుందో వివరించండి 


ళ్‌ * శ 
10 
భారతదేశస్థితి - 3 


హిందువులు - మహమ్మదీయులు 


సంపాదకుడు : మీ యీ ప్రశ్న గంభీరంగా వున్నది కాని 
యోచించి చూస్తే సులభమైనదే అసలు యీ ప్రశ్నకు కారకులు రైళ్లు, 
వకీళ్లు డాక్టర్లే వకీళ్లను, డాక్టర్లను గురించి తరువాత యోచిద్దాం రైళ్లను 


64 భారతదేశ స్టితి-3 


గురించి యోచిద్దాం “మనిషి జన్మను గురించి యోచిస్తే అతడు తన 
చేతులతో, కాళ్లతో చేయగలిగినంత చేయాలి తిరగగలిగినంతే తిరగాలి అను 
విషయాన్ని నేను చెప్పదలిచాను రైళ్లు మొదలగు సాధనాలద్వారా 
ఉరుకులు, పరుగులు పెట్టకుండావుంటె, వివాదాస్పదమైన ప్రశ్నలు 
బయలుదేరియుండేవి కావు మనం కావాలని దుఃఖాల్ని కొని 
తెచ్చుకుంటున్నాం భగవంతుడు మనిషి శరీరాన్ని సృష్టించి దానికి 
హద్దులు విధించాడు కాని మనిషి ఆ హద్దుల్ని దాటి వేసే ఉపాయాలు 
వెతికి కనిసెట్టాడు మనిషికి తెలివిని భగవంతుడు ఎందుకు 
ప్రసాదించాడు? దాని సాయంతో భగవంతుణి గుర్తించమని గదా! కాని 
మనిషి ఆ తెలివిని భగవంతుణ్ణి మరిచిపోయేందుకు ఉపయోగిస్తున్నాడు 
నేను నా సహజ ప్రకృతిద్వారా నాచుట్టుప్రక్కల గలవారికేం సేవగలను 
అని యోచించకుండా అహంద్వారా ప్రపంచాన్నంతటికీ నా యీ 
శరీరంతో సేవ చేయాలనే స్థితికి వచ్చాను ఆ విధంగా చేయాలంటే 
అనేక మతాలతోను, రకరకాల జనంతోను పనిపడుతుంది ఇంతటి 
బరువును మనిషి మోయలేడు అందువల్ల వ్యాకులపడతాడు ఇట్టి 
యోచనలకు రైలు నిజంగా ఒక తుఫానువంటి సాధనం అవుతున్నది 
మనిషి రైలు బండిని ఉపయోగించి భగవంతుణ్శీ మరిచిపోయాడు 

వారకుడు : నేను అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలి దానికోసం 
తహతహలాడుతున్నాను మహమ్మదీయులు రావడం వల్ల మనదేశం 
ఒకటిగా వున్నదా లేక విడిపోయిందా? 

సంవాదకుడు . భారతావని యందు ఎన్ని మతాల వాళ్లైనా 
వుండవచ్చు, వారివల్ల దేశం ఒక్కటే అను భావం చెక్కుచెదరదు 
ప్రవేశించే క్రొత్తవాళ్లు యిక్కడ వున్న ప్రజానీకాన్ని విడగొట్టలేరు వాళ్లతో 
కలిసిపోతారు అలా అయితేనే ఎదేశమైనా ఒకటిగా వుండగలుగుతుంది 
ఆ దేశం యితర దేశాలవారిని యిముడ్చుకోగల శక్తి కలిగియుండాలి 


హింద్‌ స్వరాజ్యం 65 


భారతదేశానికి అటువంటిశక్తి వున్నది అది యీ నాటికి అట్టి శక్తి 
కలిగియున్నది అసలు మనిషికొక్క మతం అని భావించవచ్చు ఒకే 
దేశంగా రూపొంది అందు నివసించే ప్రజలు, ఒకరు మరొకరి మతాల 
జోలికిపోరు అలాపోతే, వాళ్లు ఒక దేశంలోవుండతగరు భారతావని 
యందంతట హిందువులే వుండాలి అని హిందువులు భావించరు 
మహ్మదీయులు, శజైస్తవులు, పారసీకులు అంతా యీ దేశాన్ని తమ 
మాతృ దేశంగా భావించి యిక్కడే స్థిరపడిపోయారు అంతా ఒకే 
దేశస్థులు అంతా ఒకే దేశీయులు అంతా ఒకే దేశపు సోదరులు తమ 
తమ స్వార్ధం కోసమైనా అంతా ఒక్కటై ఉండకతప్పదు ప్రపంచమందలి 
ఏ భాగంలో చూచినా ఒక దేశమంటే ఒకమతం అని ఎవ్వరూ 
భావించడంలేదు భారతావని ఆ విధంగా ఎన్నడూ లేనే లేదు 
పారకుడు : కాని రెండుజాతుల బద్ధవైరాన్ని గురించి ఎమంటారు? 
సంపాదకుడు * “బద్దవైరం” అను శబ్దాన్ని శతృవులు సృష్టించారు 
హిందూ ముస్టిములు తగాదా పడినపుడు యిలాంటి మాట అంటూ 
వుండేవారు అసలు జగడం అనేది ఎప్పుడో పోయింది ఇకబద్ధవైరం 
ఎమిటి? ఇంగ్లీషు వాళ్ళువచ్చిన తరువాతనే మన వైరం తగ్గిందని 
అనుకోవడం సరికాదు హిందువులు ముస్లిం పాదుషాల అధీనంలోను, 
ముస్లిములు హిందూ రాజుల అధీనంలోను వున్నారు తగాదాలవల్ల 
కలిగే లాభం ఏమీలేదని, తగాదా పడటంవల్ల ఎవ్వరూ తమతమ 
మతం విడవరని, ఎవ్వరూ తమ వైఖరి మార్చుకోరని అంతా బాగా 
అర్హంచేసుకున్నారు. అందువల్ల యిరువులు కలిసి వుండాలని 
నిర్ణయించుకున్నారు ఇంగ్లీషువాళ్లు యిరువురిమధ్య చిచ్చుపెట్టారు. 
సాహెబుకు స్వామికి పొసగదు అను సామెత విషయం కూడా యింతే 
కొన్ని సామెతలు చిరస్థాయిగా నిలచిపోతాయి అవి నష్టం కూడా 
కలిగిస్తూనే వుంటాయి ఇట్టి సామెతల జాలంలోపడి యీనాటి చాలా 


66 భారతదేశ స్టిత-3 


మంది హిందూ మహమ్మదీయుల తాతముత్తాతలు ఒకరినని, వారి 
రక్తం ఒకటేనని జ్ఞాపకం పెట్టుకోవడంలేదు మతం మార్చుకున్నంత 
మాత్రాన మనం ఒకరికొకరం శతృవులమై పోతామా? మతాలు ఒకే 
గమ్యం చేరుటకు ఎర్పడ్డ వెరువెరు మార్గాలు, ముసురు వేళ్ళు. వెరు 
మార్గాల్లో నడిస్తే ఎం? కొట్లాటలెందుకు? 

ఇలాంటి సామెతలు శైవవైష్టవుల మధ్యకూడా వున్నాయి అంతమాత్రాన 
వారంతా ఒక్క దేశంవారుకాదని అంటామా? వైదిక మతావలంబులకు, 
జైన మతావలంబులకు మధ్యవ్యత్యాసాలు వున్నాయి అంతమాత్రాన 
వేరువేరు దేశీయులు కారుగదా! మనం బానిసలైపోయాం అందువల్ల 
మన తగాదాల్ని మూడోవారి దగ్గరకు తీసుకుపోతున్నాం మహమ్మదీయులు 
విగ్రహాల్ని బండిస్తున్నట్టె, హిందువుల్లో కూడా విగ్రహాల్ని ఖండించే వర్గం 
వున్నది నిజమైన జ్ఞానం పెరిగే కొద్ద, మనకు యిష్టం కాని మతాన్ని 
మరొకరు అనుష్టిస్తూ వున్నా వారితో వివాదాలు పడటం మంచిపని 
కాదని, వారిపై వత్తిడి తేకూడదని గ్రహిస్తాం ఆ విధంగా నడుచుకుంటాం 

వారకుడు : ఇప్పుడు గోరక్షణను గురించి చెప్పండి 


సంపాదకుడు . నేను స్వయంగా గోవును పూజిస్తాను. గోవును 
ఆదరిస్తాను గోవు భారతావనికి రక్షణ కల్పిస్తుంది దానికి కలిగే 
సంతానానికి వ్యవసాయ ప్రధానమైన భారతావని బుణపడి యున్నది 
గోవు ఎన్నో విధాలుగా ఉపయోగపడే జంతువు గోవు ఎంతో ఉపయోగకారి 
అనిముస్టిం సోదరులు కూడా అంగీకరిస్తారు 

అయితే నేను గొవును పూజిస్తున్నట్లే మనిషిని కూడా పూజిస్తాను 
గోవు ఎంత ఉపయోగకారియో, మనిషికూడా అంత ఉపయోగకారియే 
అతడుహిందువు కావచ్చు, లేక ముస్లిం కావచ్చు. ప్రతి మనిషి పూజ్యుడే 
అట్టిస్థితిలోగోవు రక్షణార్దం నేను మహమ్మదీయుడితో పోరాడుతానా? 
మహమ్మదీయుణ్లీ చంపుతానా?అలా చేస్తే నేను గోవుకు, మహమ్మదీయుడికి 


హింద్‌ స్వరాజ్యం 67 


శతృవునే అవుతాను అందువల్ల గోరక్షణారం మహమ్మదీయ సోదరుని 
ముందునేను చేతులు జోడించి, గోవు యొక్క ఉపయోగాల్నిగురించి 
నచ్చచెప్పి అతణ్జి ఆపుతాను ఇది నా ధర్మంగా భావిస్తాను అతడు 
అర్ధం చేసుకోకపోతే? ఇక అది నాచేతుల్లో లేని విషయం గనుక గోవును 
చచ్చిపోనిస్తాను అలా కాని యెడల గోవుమీద అమిత దయ 
గలిగితేదాని కోసం నా ప్రాణాలు అర్పించివేస్తానే కాని మహమ్మదీయుని 
ప్రాణాలు తీయను ఇదే సరియైన విధానం, మత చట్టం అని నా 
అభి[ప్రాయం 

“అవును. - “కాదు” మధ్య ఎప్పుడూ వైరం వుంటుంది నేను 
వివాదానికి దిగితే మహ్మదీయుడు కూడా వివాదానికి దిగుతాడు నేను 
అడ్డం తిరిగితే అతడు కూడా అడ్డం తిరుగుతాడు నేను అంగుళం 
మేర మెత్తబడి తలవంచితే, అతడు అడుగు మేర మెత్తబడి 
తలవంచుతాడు. అతడు మెత్తపడకపోయినా సరే, నేను మెత్తబడితేఅది 
తప్పు కానేరదు మనం మొండికెక్కేసరికి గో హత్యలు పెరిగిపోయాయి 
నాదృష్టిలో గో రక్షా ప్రచారిణీ సభ, గోవధ ప్రచారిణీసభగా మారిపోవాలి. 
ఇలాంటి సభ వుండటం మనకు అవమానకరం గోవును రక్షించడం 
మనం మరిచిపోయినప్పుడు ఇలాంటి సంస్థ యొక్క అవసరంవర్పడి 
యుండవచ్చు 

నా సోదరుడు గోవును చంపుటకు ముందుకురుకితే నేను ఎలా 
వ్యవహరించాలి? వాడిని చంపాలా, లేక వాడి కాళ్లమీద పడాలా? వాడి 
కాళ్లమీదపడాలిఅని మీరంటే, నా మహమ్మదీయ సోదరుడి కాళ్లమీదకూడా 
పడవలసిందేకదా? 

గోవును హింసించి హిందువు గోవును వధిస్తుంటే గోవును ఎవరు 
రక్షించగలరు? గో సంతానమైన దూడను బల్లెంతో పొడిచివేసే హిందువుకు 
ఎవరు నచ్చచెబుతారు? దీనివల్ల మన దేశ ఏకత్వానికి ఏవిధమైన 
అవరోధం ఎర్పడలేదు 


68 భారతదేశ స్తితి-3 


హిందువు అహింసకుడు, ముస్లిం హింసకుడు అనుమాట నిజమైతే 
అహింసకుడి కర్తవ్యం ఎమిటి? అహింసకుడు, మనిషిని హింసించకూడదు 
అని ఎక్కడా వ్రాయబడిలేదు అహింసకుడి మార్గం స్పష్టంగా వుంటుంది 
ఒక్క౭ర్ణి రక్షించడం కోసం, మరింకొకరిని హింసించకూడదు అతడు 
పరుని చరణాలకు వందనం చేయాలి నచ్చచెప్పుటకు ప్రయత్నించాలి 
అదే. అతని పురుషార్థమన్నమాట అయితే హిందువులంతా 
అహీంసకులా? ఈ ప్రశ్న మూలానికి వెల్లి పరిశీలించి చూస్తే ఎవ్వడూ 
అహింసకుడు కాదని తేలుతుంది జీవుల్ని అందరూ చంపుతూ 
వుండటమే అందుకు కారణం ఇట్టి హింసనుండి ముక్తిపాందాలని 
భావిస్తున్నాం కనుక మనంమంతా అహింసకులమన్న మాట చాలామంది 
బాందువులు మాంసం తింటున్నారు అందువల్ల వాళ్లను అహింపకులని 
ఎలా అనగలం వేరే అర్జాలులాగి ఎమో చెప్పాలని అనుకుంటే నేను 
చెప్పేదేమీ యుండదు. ఇట్టి స్పితిలో హిందువులు అహింసకులు, 
ముస్లిములు హింసకులు, అందువల్ల యిద్దరికీ పొంతన కుదరదని 
అనడం శుద్దతప్పు 

ఇటువంటి భావాల్ని స్వార్ధపరులైన మతబోధకులు పురోహిత 
శాస్తుళ్లు ముస్లిం ముల్లాలు మనకు బోధించారు వాళ్లు చెప్పిన వాటిల్లో 
ఏర్పడిన లోటును ఇంగ్లీషువాళ్లు భర్తీచేశారు వాళ్లకు చరిత్ర వ్రాసే 
అలవాటు వున్నది వారు ప్రతి జాతియొక్క ఆచార వ్యవహారాల్ని 
గురించి తమకు తెలుసునని డంబాలు పలుకుతూ వుంటారు. 
భగవంతుడు మనకు చిన్న మనస్సును ప్రసాదించాడుకదా? అయినా 
వాళ్లుదేవుని మీద కూడాతమ మాటను చలాయిస్తూ వుంటారు 
రకరకాల ప్రయోగాలుచేస్తూ వుంటారు తమ డప్పులు తామే 
వాయించుకుంటూ వుంటారు తమ మాటలు సరియైనవనే విశ్వాసం 
మనకు కలిగించుటకు ప్రయత్నంచేస్తూ వుంటారు మనం ఆమోదుకులం 


హింద్‌ స్వరాజ్యం 69 


కదా! వాళ్ల మాటల్ని నమ్ముతూ వుంటాము అడ్డదిడ్డంగా చూడడానికి 
యిష్టపడనివారు, ఖురాన్‌ షరీఫ్‌లో హిందువులకు నచ్చే వందలాది 
వచనాల్ని చూడవచ్చు భగవధ్గీతలో వ్రాయబడిన అనేక విషయాలు 
మహమ్మదీయులకు నచ్చేవే వున్నాయి అవి వాళ్లు కాదు అనడానికి 
వీలులేని వచనాలు. ఖురాన్‌ షరీఫ్‌ యందలి కొన్ని భాగాలు నాకు 
అర్జంకాకపోతే, లేక కొన్ని భాగాలు నాకు నచ్చకపోతే, వాటిని 
అంగీకరించేవారిని అసహ్యాంచుకోనా? తగాదా జరగాలంటే యిద్దరు 
వుండాలికదా? నేను తగాదాకు దిగకపోతే మహమ్మదీయుడు ఏం 
చేస్తాడు? మహమ్మదీయుడు తగాదాకు దిగకపోతే నేనేం చేస్తాను? 
గాలిలో చేయి ఎత్తి ఊపేవాడిచెయ్యి ఎగిరిపోతుంది ఎవరికి వారు 
తమతమ మతాల యెడ విశ్వాసంతొ వుండి, దాని స్వరూసాన్ని బాగా 
అర్దం చేసుకొని వుంటే పురోహిత శాస్తుళ్లు, ముస్లిం ముల్లాలు 
యిరువురినీ దరికి రాకుండా చేస్తే అసలు వివాదమే వుండదు ఉన్నా 
దాని ముఖం నల్లబడిపోతుంది 

వారకుడు . ఇంగ్లీషు వాళ్లు ఇరుజాతుల వారిని కలవనిస్తారా? 

సంపాదకుడు : ఇది పిరికి వాళ్లు అడగవలసిన ప్రశ్న ఈ ప్రశ్న 
మన హీనత్వాన్ని సూచిస్తుంది. ఇరువురు సోదరులు కలిసి మంచిగా 
వుండాలని నిర్ణయించుకుంటే వారి మధ్య కల్పించుకొనే సాహసం 
ఎవరికైనా కలుగుతుందా? మూడో వాడు వారిరువురి మధ్యకు 
రాగలిగితే, దాని అరం ఆ యిరువురు సోదరుల మనస్సు పచ్చిగా 
ఉన్నదన్న మాటేగదా! అదే విధంగా మనం అనగా హిందువులం, 
మహమ్మదీయులం పక్వంకాని మనస్సుతో వుంటే యిక ఇంగ్లీషువాళ్లను 
తప్పుపట్టడం అనవసరం మట్టికుండ పచ్చిగావుంటే ఒక కంకరరాయితో 
పగలకపోతే మరోరాయికి తప్పక పగులుతుంది కంకరరాయికి దూరంగా 
కుండను వుంచడం వల్ల దానికి రక్షణ కలుగదు. దాన్ని బాగా కాల్చి 
గట్టి చేయడమే అందుకు మార్గం. అప్పుడు కంకరరాయి భయం దానికివుండదు 


70 భారతదేశ స్టితి-3 


అదేవిధంగా మన మనస్సును గట్టి చేసుకోవడం అవసరం మనయిద్దరిలో 
ఒక్కడి మనస్సు గట్టిగా వున్నా మూడోవాడిక్‌ అవకాశం దొరకదు ఈ 
పనిని హిందువులు తేలికగా చేయగలుగుతారు వారి సంఖ్య అధికంగా 
వున్నది బాగా చదువుకున్న వాళ్లమనే భావం హిందువులకు ఎక్కువగా 
వున్నది అందువల్ల వాళ్లు తమ మనస్సును గట్టి చేసుకోవచ్చు 

ఇరు జాతులమధ్య అపనమ్మకం చోటుచేసుకొన్నది కనుకనే 
మహమ్మదీయులు లార్డ్‌ మార్లే ద్వారా కొన్ని అధికారాలు కోరుతున్నారు 
వాటిని హిందువులు ఎందుకు వ్యతిరేకించాలి? హిందువులు 
వ్యతిరేకించకపోతే ఇంగ్లీషువాళ్లు ఉలిక్కిపడతారు మహమ్మదీయులు 
మెల్లమెల్లగా హిందువుల్ని నమ్మడం ప్రారంభిస్తారు ఇరువురిమధ్య 
సోదరభావం పెరుగుతుంది. మన తగాదాలను ఇంగ్లీషువాళ్ల దగ్గరకు 
తీసుకువెళ్లకూడదు అందుకు మనం సిగ్గు పడాలి ఆ విధంగా 
వెళ్లనందువల్ల హిందువులకు పోయేదేమీ వుండదు మీరు స్వయంగా 
అందువల్ల కలిగే మంచి ఫలితాల్ని యింతవరకు అంచనా వేసుకోవచ్చు 
ఇతరులను నమ్మిన వాళ్లెవరూ ఎమీ పాగొట్టుకోలేదు 

హిందూ మహమ్మదీయులు ఎన్నడూ తగాదా పడరని నేను అనడం 
లేదు ఇద్దరు సోదరులు కలిసివుంటే వారిరువురి మధ్య కీచులాటలు 
జరుగుతూనే వుంటాయి తలలుకూడా పగులుతూ వుంటాయి. అలా 
జరగవలసిన అవసరం లేదు కాని అందరి తలంపులూ సమానంగా 
వుండవుగదా! ఇద్దరూ ఆవెశపడినప్పుడు తప్పు పనులుచెస్తూ వుంటారు 
వాటిని మనం సహించాలి. ఈ జగడాల్ని పెద్ద వకిళ్లను పెట్టుకొని మనం 
ఇంగ్లీషు వాళ్ల కోర్టుకి తీసుకువెళ్లకూడదు ఇద్దరు మనుష్యులు 
కొట్టుకున్నారనుకోండి ఇద్దరి తలలు పగిలాయనుకోండి, లేక ఒక్కడి 
తలే పగిలిందనుకోండి మూడో వాడు ఎం న్యాయం చేస్తాడో చెప్పండి! 
కొట్టుకున్న వాళ్లు గాయపడవలసిందే కదా! శరీరాన్ని శరీరం గట్టిగా 


హింద్‌ స్వరాజ్యం 71 


రాచుకుంటే అందుకు గుర్తు ఎర్పడవలసిందేకదా! అప్పుడు చేసే 
న్యాయం ఎముంటుంది? 


x శే శే 
11 
భారతదేశ స్థితి - 4 
వకీళ్లు 


పారకుడు : ఇద్దరు వ్యక్తులు జగడం పెట్టుకున్నప్పుడు, వకీళ్లు 
వాళ్లకు న్యాయం చేయకూడదని మీరు అంటున్నారు ఇది విచిత్రంగా 
లేదూ? 


సంపొదకుడు : దీన్ని విచిత్రం అని అనండి, లేక మరో విశేషణమేదైనా 
తగిలించండి ఫరవాలేదు కాని సత్యం మాత్రం అదే మీ సందేహం 
వకీళ్లను, డాక్టర్లను సామాన్య పరిచయంచేస్తుంది అసలు యీ వకీళ్లు 
భారతదేశాన్ని బానిసదేశం చేసివేశారని నా అభిప్రాయం. హిందూ 
మహమ్మదీయుల వైరం పెంచారు ఇంగ్లీషు వాళ్ల రాజ్యానికి పుష్టిచేకూర్చారు 

వొరకుడు : ఇటువంటి ఆరోపణలు చేయడం తేలికయే, కాని 
దాన్ని సమర్ధ్థించుకోవడం కష్టం వకీళ్లు లేకపోతే మనకు స్వాతంత్ర్యమార్గం 
చూపించేవాళ్లైవరు? బీదవాళ్ల పక్షం వహించిందంతా వాళ్లేకదా! వాళ్లు 
దప్ప మనకు న్యాయం యిప్పించేదెవరు? కీశే మన్‌మోహన్‌ ఘోష్‌ 
ఎంతోమందిని రక్షించారు ఒక్క కాణీగూడ ఎవ్వరి దగ్గర ఆయన 
తీసుకోలేదు. మీరు పాగిడిన కాంగ్రెస్‌ను నిర్వహించిందీ, నిర్వహిస్తున్నదీ 
వకీళ్లేకదా! వారి శ్రమ వల్లనే కదా కాంగ్రెస్‌ పనులు సాగుతున్నాయి! 
వకీళ్లను నిందించడం న్యాయానికి అన్యాయం చేయడమేకదా! మీచేతికి 
పత్రికవచ్చింది కనుక యిష్టంవచ్చినట్లు మట్లాడుటకు అనుమతి మీరు 
పొందారనే భావం కలుగుతున్నది 


3-4 


uw 
72 భారతచెశ 


Oe? 


సంపాదకుడు : మీరు అనుకున్న విధంగానే కొంతకాలం క్రితం 
వరకు నేనూ అనుకున్నాను వకీళ్లు మంచి వని ఎమి చేయలేదని 
చెప్పడం నా ఉద్దేశ్యం కాదు మిస్టర్‌ మనమోహన్‌ ఘోష్‌ గారిని ఎంతో 
గౌరవిస్తాను వారు బీదవారికి సహాయం చేసినమాట నిజం కాంగ్రెస్‌లో 
వకీళ్లు కొద్ది పనిచేశారు దాన్నికూడా అంగీకరించవచ్చు వకీళ్లుకూడా 
మనుష్యులేకదా! మానవ జాతియందు ఎంతో కొంత మంచి వున్నది 
అయితే వకీళ్లు చేసిన మంచి నులను గురించి వినే కధలన్నీ, వారు 
తాము వకీళ్లమను విషయం మరిచిపోయిన తరువాత చేసినట్టివే 
అసలు వాళ్ల వృత్తియే వాళ్లకు అవినీతిని నేర్పుతుందని మీకు 
చెబుతున్నాను వారు మహాచెడ్డ పేరాశలో చిక్కుకుంటారు దాని నుంచి 
ముక్తిపాందడం చాలా కష్టం 

హిందువులు, మహమ్మదీయులు కొట్టాడుకున్నారు. తటస్తుడైన 
మనిషి అయితే పనికిమాలిన వ్యవహారాల్ని మరిచిపొండి, యిరువురి 
నోషమూ వుంది, కనుక గతాన్ని మరిచిపోయి కలిసి వుండండి అని 
దెబుతాడు కొట్టాడుకున్నవాళ్లు వకీళ్ల దగ్గరికి వెళతారు తన దగ్గరికి 
వచ్చిన వారి పక్షం వహించి వాదించడం వకీలు కర్తవ్యం గదా! 
కక్షిదారుని బుగ్రకుతోచని వాదనలు, యుక్తులు వెతికి చెప్పడం 
వకీళ్లపని అలా చేయకపోతే ఆ వకీళ్లు తన వృత్తికే కళంకం తెచ్చినట్లు 
భావిస్తారు అందువల్ల వకీళ్లు ఎప్పుడూ తగాదాన్ని పెంచుదామనే 
చూస్తారు గాని, తగాదా తీరుద్దామని భావించరు 

ఇతరుల దుఃఖాల్ని తొలగించుటకు గాక, ధనార్జనకోసమే వకిళ్ళు 
పట్టా పుచ్చుకుంటారు ధనారనకు అది ఒక మార్గం అందువల్ల 
వివాదాన్ని పెంచడానికే వకీలు చూస్తాడు, చూడాలికూడా ఇది నాకు 
తెలిసిన విషయం తగాదా జరిగిందీ అంటే వకీళ్లకు ఆనందం 
కలుగుతుంది ముక్తార్లు అనగా ఎజంట్లు కొందరు వుంటారు వాళ్లదికూడా 


హింట్‌ స్వరాజ్యం 73 


వకీళ్ల జాతే తగాదాయే లెని చోట వాళ్లు తగాదా సృష్టస్తూవుంటారు 
వాళ్ల దళార్లు జలగల్లా బీదవాళ్లను కరుచుక్కూర్చుంటారు వాళ్ల రక్తాన్ని 
పీల్చివేస్తారు ఆ వృత్తే అటువంటిది తగాదాని పెంచడమే ఆవృత్తి పని 
వకీళ్లు పనిలేని రకం సోమరిపోతులు విలాస విశ్రాంతి కోసం వకీళ్లు 
ప్రయత్నిస్తూ వుంటారు ఇదివాస్తవం వకీలు వృత్తి గొప్ప గౌరవనీయమైన 
వృత్తియని పనిగట్టుకొని ప్రచారం చేసుక్నుది కూడా వకిళ్లే, చట్టాలు 
తయారుచేసేది వాళ్లు, దాన్ని పొగుడుతూ వుండేది కూడావాళ్లే ప్రజల 
దగ్గర ఎంత సొమ్ము వసూలు చేయాలి అను విషయం కూడా వాళ్లే 
నిర్ణయిస్తారు ఆకాశాన్నుండి ఊడిపడ్డ దేవదూతలు తామె అయినట్లు 
దర్హా వెలగబెట్టి ఆడంబరాలకు పోతారు 

వాళ్లు ఒక కార్మికుని కంటే మించి సొమ్ము ఎందుకు వసూలు 
చేస్తారో చెప్పండి వాళ్ల అవసరాలు ఒక కార్మికుని కంటే మిం) 
ఎందుకు వుంటాయి? వాళ్లు కార్మికుని కంటే మించి దేశానికి చేసి) 
మేలు ఎమిటి” మేలు చేసినవాడికి ఎక్కువ సొమ్ము వసూలు చేసే 
అధికారం వున్నదా? డబ్బుకోసమే అతడు మేలు చేసి యుంటే అది 
మేలు ఎలా అవుతుంది? ఇది ఆ వృత్తి లక్షణం దాన్నే నేను, వివరించి 
చెప్పాను. 

వకీళ్ల వల్లహిందూ ముస్లిముల మధ్య కొన్ని కొట్లాటలు జరిగాయను 
విషయం అట్టి అనుభవం వున్నవాళ్లకు తెలుసు వాళ్లవల్ల కొన్ని 
వంశాలు నష్టపడిపోయాయి వాళ్లవల్ల సోదరుల మధ్య విషం 
బయలుదేరింది కొన్ని సంస్థానాలు వకీళ్లవలలో చిక్కుకొని 
బుణాలపాలయ్యాయి రాజవంశాలకు చెందిన చాలామంది జాగిర్గార్లు 
వకీళ్లజాలంలో చిక్కుకొని పూర్తిగా మునిగిపోయారు ఇలాంటి 
ఉదాహరణలు ఎన్నో యివ్వవచ్చు 

వకీళ్లవల్ల ఇంగ్లీషువాళ్ల ఉరిత్రాడు మన మెడలకు బాగా బిగుసుక్నుది 
ఇది వాళ్లవల్ల మన దేశానికి కలిగిన పెద్ద నష్టం మీరే చెప్పండి 


74 భారతదేశ స్తితి-4 


ఇంగ్లీషువాళ్ల కోర్టులు యిక్కడ లేకపోతే వాళ్లు మనదేశంలో రాజ్యం 
చేయకలిగేవాల్లా? ఈ కోర్టులు ప్రజల మేలుకోసం నెలకొల్పబడినవి 
కావు తమ అధికారాన్ని సుస్టిరం చేసుకోదలచిన వారికి కోర్షులుమంచి 
సాధనాలుగా ఉపయోగపడ్డాయి వాటిద్వారా వాళ్లు ప్రజల్ని అదుపులో 
వుంచుకో గలిగారు జనంవారిలో వారే వివాదాల్ని పరిష్కరించుకుంటే 
యక వలూడోవాడ్‌ అవనరవేు వుండదు కదా! జనం 
తమలోతాముకొట్లాడుకొని, బంధువుల్ని పంచాయతీ పెద్దలుగా పెట్టుకొని, 
తమ తగాదాల్నితీర్చుకున్న రోజుల్లో వాళ్లు పరాక్రమశాలురుగా వుండేవారు 
కోర్టులు వచ్చాయి అట్టి వారంతా పిరికిపందలై పోయారు ప్రజలు 
కొట్టుకొని వాళ్లలో వాళ్లే సరిచేసుకొవడమా? ఇది వన్య వ్యవహారం 
అంటూ వాళ్లే ఎగతాళి చేశారు నిజానికి మూడోవాడెవడొ వచ్చి 
తగాదాలు తీర్పాననడం, వన్య వ్యవహారం కాదా? మూడోవ్యక్తి యిచ్చిన 
తీర్పు సరియైనదని ఎవరైనా అనగలరా? సత్యం ఏమిటో యిరుపక్షాల 
వారికీ తెలుసు అయినా అమాయకంగా డబ్బు తీసుకొని తీర్పు 
చెబుతున్న మూడోవాడు న్యాయం చేస్తున్నాడని మనం అంగీకరిస్తున్నాం 

దాన్ని అటుంచండి కోర్టు స్థాపించి, వాటి ద్వారా ఇంగ్లీషు వాళ్లు 
మనల్ని అంకుశంతో అణచివేశారు మనం వకీళ్లం అయివుండకపోతే 
యీ కోర్టులు నడిచి యుండేవా? ఇంగ్లీషువాళ్లే జడ్డలై, ఇంగ్లీషువాళ్లై 
వకీళ్లు అయి, ఇంగ్లీషు వాళ్లే భటులైయుండి యుంటేవాళ్లు ఇంగ్లీషు 
వాళ్లమిదనే రాజ్యం చేయగలిగి యుండేవారు భారతీయ జడ్జీలు, 
భారతీయ వకీళ్లు లేకుండా వాళ్ల వ్యవహారం సాగేదికాదు అసలు వకిళ్లు 
ఎలా బయలుదేరారో, వాళ్లు చేసిన తతంగం ఎమిటో, మీకు తెలిస్తే 
నావలెనే మీరు కూడాఆ వృత్తిని అసహ్యించుకొని యుండేవారు 
ఇంగ్లీషువాళ్ల రాజ్యాధికారానికి ముఖ్యమైన ఒక కీలకం వారి కోర్టులు 
కోర్టు నడవడానికి కీలకం వకీళ్లు మన వకీళ్లంతా వకీలువృత్తి 


హింద్‌ స్వరాజ్యం 75 


మానుకుంటే, వేశ్యావృత్తిని ఎంత హీనంగా చూస్తున్నామో, అంత 
హీనంగా వకిలు వృత్తిని చూస్తే ఇంగ్లీషు వాళ్లరాజ్యం ఒక్కరోజున 
ఆగిపోతుంది వకిళ్లు భారతదేశ ప్రజానీకానికి పెద్ద కళంకం ఆపాదించారు 
మన వాళ్లకు తగాదాలు యిష్టమనీ, మనమంతా కోర్చు 
వక్షులమని,కోర్ళకచ్చేరీల జలాశయాలయుందలి చేవలమని 
ప్రచారంచేశారు 

వకీళ్లకు నేను వాడిన శబ్దాలన్నీ, మన జడ్జీలకు కూడా వర్తిస్తాయు 
వీళ్లద్దరూ పెద్దమ్మ పిన్నమ్మ బిడ్డలే. ఇద్దరూ సహోదరులే 


జ ఉచ 2 
12 
భారతదేశ స్థితి - 5 
ష్‌ 


పారకుడు : వకిళ్ల వ్యవహారం మనం అర్థంచేసుకోవచ్చు వాళ్లు 
చేసిన మంచి పనులు వాళ్లు కావాలని చేసినవి కావని విశ్వాసం 
కలుగుతున్నది వాళ్ల వృత్తిని పరిశీలించి చూస్తే కనాకష్టమైనదే అయితే 
మీరు డాక్టర్లను కూడా వాళ్లతో జమచేస్తున్నారు కారణం చెప్పండి. 

సంపాదకుడు : నేను మీ ఎదుట వెల్లడిస్తున్న అభిప్రాయాలు 
ప్రస్తుతం నావే అయితేయీ అభిప్రాయాలు నా వొక్కడివె కావు. 
పాశ్యాత్య సంస్కర్తలు స్వయంగా నాకంటే కరినమైన భాషలో యీ 
వృత్తుల్ని విమర్శించారు. వాళ్లు వకీళ్లను, డాక్టర్లను తీవ్రపదాలతో 
నిందించారు. వారిలో ఒకరు ఒక విషవృక్షాన్ని చిత్రించి, వకీళ్లు, డాక్టర్లు 
మొదలగు పనికి మాలిన వృత్తుల వారిని ఆ చెట్టు కొమ్మలుగా 
చిత్రీకరించారు ఆ వృక్షం మొదలు మీద నీతి, ధర్మం అనే గొడ్డలి 


76 భారతదేశ స్టితి-5 


వ్రేటువెస్తున్నట్లు చిత్రీకరించారు ఈ వృత్తులన్నింటికి మూలం 
అవినీతియని పేర్కొన్నారు. అందువల్ల నేను ఒక్కడినే యిట్టి 
అభిప్రాయాలు వెల్లడిస్తున్నానని భావించకండి ఎంతోమంది ప్రకటించిన 
భావాలను,అనుభవాలను, నా అనుభవాలను మీముందు వెల్లడిస్తున్నాను 

డాక్టర్లను గురించి మీకు యిపుడు మోహం వున్నట్లే ఒకప్పుడు 
నాకూ ఉండేది అసలు నేను డాక్టరు కావాలని కూడా కోరుకున్నాను 
డాక్టరునై జాతికి సేవచేద్దామని భావించాను నా ఆ మోహం ఇప్పుడు 
తొలిగిపోయింది మన సమాజంలో వైద్యవృత్తి మంచిదని ఎవ్వరూ 
భావించడంలేదు ఆ విషయం యిప్పుడు నాకు తెలిసింది అట్టి 
భావానికి గలవిలువ ఎమిటో నేను తెలుసుకోగలిగాను 

డాక్టరువృత్తి ద్వారా కూడా ఇంగ్లీషు వాళ్లు మనమీద పట్టు 
ఫాధించారు డాక్టర్లలో డాంబికానికి లోటు లేదు ముగల్‌ పాదుషాను 
భ్రమింప చేసింది ఒక ఆంగ్ల డాక్టరే అతడు పాదుషా మహల్లో కొన్ని 
జబ్బులు నయం చేశాడు అందువల్ల అతడికి పలుకుబడి లభించింది 
ధనికుల దగ్గరికి చేరింది కూడా డాక్టర్లే 

డాక్టర్లు మనల్ని పునాదినుంచే కదిలించి వేశారు ఈ డాక్టర్ల కంటే 
మామూలు నాటు వైద్యులే నయమని నా మనస్సు అంటున్నది ఈ 
విషయమై మనం యోచించడం అవసరం 

శరీరాన్ని సంబాళించడం డాక్టర్లపని శరీరాన్ని సంబాళించకపోవడం 
కూడా డాక్టర్ల పనే శరీరంలో బయలుదేరే రుగ్మతల్ని తొలగించడం 
డాక్టర్లపని రోగాలు ఎందుకువస్తాయి? మనం చేసే పారపాట్లవల్లనే! 
హద్దుమీరి భుజించడం, అందువల్ల తిన్నదిఅరగక అజీర్తి చేయడం, 
డాక్టరు దగ్గరకు వెళ్లడం, ఆయన మాత్ర యివ్వడం,ఆ మాత్ర 
మింగడం, రోగం నయం కావడం, మళ్లీ అతిగా తినడం, మళ్లి మాత్ర 
వేసుకోవడం యిదీ వరుస అసలు మాత్ర తీసుకోకపోతే అజీర్తితో 
బాధపడేవాణ్ణి అ బాధవల్ల అతిగా తినడం మానివేసేవాణ్సి డాక్టరు 


హింద్‌ స్వరాజ్యం rar: 


మధ్యలో ప్రవేశించి అతిగా తినమని పోత్సహించాడన్నమాట ఆయన 
మాత్రలవల్ల నా శరీరం బాగైెంది, కాని, నా మనస్సు మాత్రం 
బలహీనపడింది తత్ఫలితంగా నా మనస్సుపై నా పట్టుతప్పిపోయింది 

విలాసాలు అనుభవించాను జబ్బు పడ్డాను డాక్టరు నాకు మందు 
యిచ్చాడు నాకు నయం అయింది నేను మళ్లి విలాసాలు 
అనుభవించనా? తప్పక అనుభవిస్తాను డాక్షరు మధ్యలో ప్రవేశించకపితే 
ప్రకృతి తన పనిని నిర్వహించి యుండేది నా మనస్సు గట్టి 
పడియుండేది వ్యసనాలకు దూరమై సుఖపడి వుండేవాణి 

ఆసుపత్రులు పాపాల కూపాలు వాటి కారణంగా జనం తమ తవ 
శరీరాల విషయమై కొద్ది నిర్లక్ష్యంగా వుంటున్నారు అవినీతి 
పంచుతున్నారు 

యూరపునందలి డాక్టర్లు మరీ అతిగా వ్యవహరిస్తున్నారు శరీర 
చికిత్స చేస్తూ ప్రతిఏటా లక్షలాది జీవుల్ని చంపివేస్తున్నారు జీవించియున్న 
ప్రాణాల మీద పలు ప్రయోగాలు చేస్తున్నారు ఇలా చేయడానికి ఎ 
మతమూ అనుమతినీయదు హిందు, ముస్లిం, క్రైస్తవ, పారసీ 
మొదలుగాగల వారి ఎ మతమూ కూడా మనిషి శరీరం కోసం యితర 
ప్రాణుల్ని అసంఖ్యాంగా సంహరించమని చెప్పదు 

డాక్టర్లు దీన్ని మతిభ్రష్టత అని అంటారు డాక్టర్లు యిచ్చే ఎక్కువ 
మందుల్లో క్రొవ్వు, మద్యం కలిసి వుంటాయి ఈ రెండు పదార్థాలు 
హిందూ, ముస్లిములకు ఎవ్వరికీ యిష్టం కానివే మనం నాగరికులం 
అని డాంబికంగా చెప్పుకుంటూ, యితరులని అజ్ఞానులని భావించి, 
కళ్లెం అనేది లేకుండా ఎమైనా చేయవచ్చు ననుకోవడం వేరే విషయం 
అయితే డాక్టర్లు మనల్ని ధర్మభ్రష్టుల్ని చేస్తున్నారనుమాట మాత్రం నిజం 

తత్ఫలితంగా చివరికిమనం నిస్సత్తువుతో బలహీనులమై పోతున్నాం. 
అట్టి స్టితిలో మనం ప్రజాసేవ ఎబు చేయలేము బుద్దిహీనులమై, 


78 ఏది నిజమైన నాగరికత? 


క్షీణదశకు చేరుతున్నాం ఇంగ్లీషు వాళ్లకు లేక యూరప్‌కు సంబంధించిన 
డాక్టరీ నేర్చుకోవడం బానిసత్వమను పీటముడికి, యింకా బలం 
చేకూర్చడం వంటిదే 

మనంఎందుకు డాక్టర్ల మవుతున్నామో యోచించడం అవసరం 
పలాటోపంగా వ్యవహరిస్తూ, దబ్బు సంపాదించడమే డాక్టరు కావడానికి 
ముఖ్యకారణం ఇందులో పరోపకారానికి చోటులేనేలేదని నేను ముందే 
చెప్పాను దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది డాక్టర్లు 
ఆడంబరంగావ్యవహరించి, ప్రజల దగ్గర పెద్ద పెద్దఫీజులు 
దింజుతున్నారు ఒక్క కాణీ ఖరీదు చేసే మందుకు ఎన్నో రూపాయలు 
సూలు చేస్తున్నారు నమ్మకం వల్ల, నయమవుతుందనే ఆశవల్ల 
ప్రజలు డాక్టర్ల దగ్గరకువెళ్లి మోసంగింపబడుతున్నారు అసలు బండారం 
యిదే ఇట్టి స్థితిలో మేలు చేస్తున్నామని డంబాలు పలుకుతూ 
పటాటోపం ప్రదర్శిస్తున్న యీ డాక్టర్లకంటే, బహిరంగ మోసకారులైన 
వెద్యులు మేలు కదా! 

శే x «x 


13 
ఎది నిజమైన నాగరికత? 


పారకుడు * మీరు రైళ్లను రద్దుచేయాలన్నారు వకీళ్లను నిందించారు 
డాక్టర్లను అణచివేశారు యంత్రాల పనులన్నింటిని కూడా నష్టదాయకం 
అని అంటారని నాకు అనిపిస్తున్నది ఇక నాగరికత అని దేన్ని అనాలో 
చెప్పండి 

సంపాదకుడు : ఈప్రశ్నకు సమాధానం యివ్వడం కష్టమైన 
పనికాదు భారతదేశం అందించిన నాగరికతను ప్రపంచమందలి ఎ 


హింద్‌ స్వరాజ్యం 


దేశం అందుకోలేక పోయిందని నా అభిప్రాయం మన పూర్వీకులు 
నాటిన విత్తనాలతో సమానంగా తులతూగతగినవి వేరే ఎక్కడా 
కనిపించవు రోము దేశసామ్రాజ్యం మట్టిలో కలిసిపోయింది గ్రీసు డేశం 
పేరు మాత్రమే మిగిలింది మిశ్రదేశపు పాదుషాగిరీ అంతరించింది 
జపాను పాశ్యాత్యపు ఒరిపిడి యంత్రంలో చిక్కుకుపోయింది చైనాకు 
గురించి ఏమని అనడానికి వీలులేని స్టితి పడిపోయినా, విరిగిపోయి 
ల స్టెితిలో వున్నా భారతదేశం తనగట్టి పునాదులమీద యిప్పటి 
స్టిరంగావున్నది 

పడిపోయిన రోమ్‌ మరియు గ్రీస్‌ దేశాల పుస్తకాలు చదివి యూర! 
ప్రజలు కొంచెం నేర్చుకుంటున్నారు ఆ దేశాల వాళ్లుచేసిన తప్పుల. 
తాము చేయమని అనుకుంటూ వున్నారు ఇదీ వారి దయనీయ స్టితి 
కాని భారతావని అలా లేదు అది స్థిరంగా వున్నది ఇదే దాని విశేషం 
దాని ఆభరణం అయితే భారతదేశంమీద తీవ్రమైన ఆరోపణలు 
పాశ్చాత్యులు చేస్తూ వుంటారు భారతావని అడివిరకం అనీ, అజ్ఞానంతో 
నిండి వున్నదనీ, దాని జీవనంలొ మార్పులు చేయుటకు వీలేలేదనీ 
ఆ ఆరోపణలసారం అయితే యూ ఆరోపణ మన సుగుణాలకు 
తార్కాణమేకాని, దోషాలకి కాదు అనుభవం మీద సరియైనదని మనం 
భావించిన దాన్ని మనం ఎందుకు మార్చుకోవాలి? తెలివిని గురించి 
బోధించేసేవారు చాలామంది వస్తుంటారు, పోతుంటారు కాని భారతావని 
మాత్రం స్టిరంగా వుంటుంది ఇదిడాని విశేషం 

సభ్యత ఆచరణకు సంబంధించినది తద్యారా మనిషి తన కర్తవ్యాన్ని 
నిర్వర్తిస్తూవుంటాడు కర్తవ్యాన్ని నిర్వర్తించడం అంటేనీతిని పాలించడమన్న 
మాట నీతిని పాలించడమంటే మనస్సును, ఇంద్రియాల్ని వశంలో 
వుంచడమన్నమాట అలా చేస్తూ మనం మనల్ని (మనవాస్తవాన్ని) 
గుర్తిస్తామన్నమాట నాగరికత అంటే యిదే ఇందుకు తలక్రిందులుగా 
వుండేది చెరుపుచేసే నాగరికత అన్నమాట 


80 ఏది నిజమైన నాగరికత? 


పై వ్యాఖ్య ప్రకారం భారతదేశం నేర్చుకోవలసింది యిక ఎమీలేదని 
చాలా మంది ఆంగ్రరచయితలు శ్రాశారు ఇది సరియైన విషయమే 
మనిషి యొక్క ప్రవృత్తులు ఎంత చంచలమైనవో మనం చూస్తున్నాం 
మనిషి మనస్సు అనవసరంగా పరుగులు తీస్తూ వుంటుంది మనిషి 
శరీరం, యిచ్చిన కొద్ది యింకా ఎక్కువగా యిమ్మని కోరుతూ 
వుంటుంది ఎంత అధికంగా యిచ్చినా అది తృప్తి పడదు భోగాలు 
అనుభవించే కొద్దీ పెరుగుతూవుంటాయి అందువల్ల మన పూర్వీకులు 
భోగాలకు హద్దు ఏర్పరిచారు. ఎంతో యోచించిన పిమ్మట 
సుఖదుఃఖాలకు కారణం మనస్ప్పేనని నిర్ణయానికి వచ్చారు 
ధనవంతుడుతన ధనంవల్ల సుఖపడటంలేదు బీదవాడు తనబీదతనంవల్ల 
దుఃఖపడటం లేదు దుఃబితుడుగా ధనికులు, సుఖంగా బీదవాళ్లు 
ఉండటం చూస్తున్నాం కోట్లాదిమంది జనం బీదవాళ్లుగానే వుంటారు. 
దీన్ని గమనించి భోగవాంఛను మనవాళ్లు తొలిగించారు కనుకనే వేలాది 
సంవత్సరాలక్రితం ఉపయోగించబడిన నాగలిని మనం ఉపయోగిస్తున్నాం 
వేలాది సంవత్సరాల క్రితం గుడిశెలు ఎలా వుండేవో, అలాగే వాటిని 
నిర్మించి ఉపయోగిస్తున్నాం వేలాదిసంవత్సరాల క్రితం అమలులో 
వున్నవిద్యనే మనం నేర్చుకుంటూ వున్నాం. వినాశానికి దారితీసే పోటీకి 
మనం సమాజంలో అవకాశం యివ్వలేదు అంతా తమ తమ వృత్తులు 
నిర్వహించారు అందుకు న్యాయబద్దంగా మూల్యం తీసుకున్నారు 
అంతమాత్రాన మనకు యంత్రాల నిర్మాణం చేతకాదని అనుకోకూడదు 
జనం యంత్రాలజాలంలో పడితే బానిసలు అయిపోతారని, తమ నీతి 
నిజాయతీలు విడనాడతారని మన పూర్వీకులు గ్రహించారు అందువల్ల 
బాగా ఆలొచించి, మనం మన చేతులతోను, కాళ్లతోను చేయగలిగినంత 
కాయకష్టం చేయాలని, అందులోనే నిజమైన సుఖం వున్నదని, అదే 
ఆరోగ్యానికి కూడా మూలమని బోధించారు 


హింద్‌ స్వరాజ్యం 81 

పెద్ద సెద్ద పట్టణాల నిర్మాణం అనవసరమైన యిబ్బందులు 
కలిగిస్తుందని, జనానికి సుఖంవుండదని, ధూర్తుల ప్రాబల్యం పట్టణాల్లో 
సపెరిగిపొతుందని, వేశ్యల విధులు వెలుస్తాయని, పేదప్రజలు, ధనికులచే 
దోపిడీ చేయబడతారని వారు గ్రహించి, చిన్న చిన్న గ్రామాలతో 
తృప్తిపడ్డారు. 

రాజులకంటె, రాజుల కత్తికంటె నీతి నిజాయతీలకు బలం అధికంగా 
వుంటుందని వాళ్లు గ్రహించారు అందువల్ల నీతిమంతులు, బుషులు, 
మునులు, ఫకీర్లు మొదలగు వారికంటె రాజులను తక్కువగా 
పరిగణించారు ఈ విధమైన ఉన్నతభావాలతో నిర్మాణమైన దేశం 
యితరులకు నేర్పగల స్థితిలో వున్నది ఇతరుల దగ్గర నేర్చుకునే 
స్టితిలోలేదు 

ఈ దేశంలో పూర్వం కోర్టులు వుండేవి వకీళ్లు వుండేవారు డాక్టర్లు 
వుండేవారు అయితే వారంతా నియమబద్ధంగా నడుచుకునేవారు 
వృత్తులు గొప్పవి కావని వారికి తెలుసు వకీళ్లు, డాక్టర్లు జనాన్ని 
దోచుకునేవారు కారు వాళ్లు జనానికి మిత్రులుగా వుండేవారు జనానికి 
పెత్తందారులుగా వ్యవహరించేవారు కారు న్యాయం చక్కగా జరిగేది 
కోర్షులకు వెళ్లకూడదు అనేది ఆనాటి ప్రజల నిర్ణయం జనాన్ని 
భ్రమల్లోపెబ్టె స్వార్థపరులు వుండేవారుకాదు కొద్దికుళ్లు వున్నా అది 
రాజుల దగ్గర, రాజధానులదగ్గరే వుండేది సామాన్య ప్రజలు ఆ 
స్వార్జాలకు దూరంగా వుండి తమ పొలాల యాజమాన్య హక్కును 
అనుభవిస్తూ వుండేవారు వాళ్లు నిజమైన స్వరాజ్యాన్ని అనుభవిస్తూ 
వుండేవారు 

ఇప్పటి ఛండాలపు నాగరికత ప్రవెశించని చోట యీనాడు కూడా 
భారతదేశం ఆ స్థాయిలోనే వున్నది అక్కడికి వెళ్లి మన క్రొత్త రకపు 
కపటం ప్రదర్శిస్తే వాళ్లు నవ్వుతారు వాళ్లను ఇంగ్లీషువాళ్లు 
పరిపాలించలేదు మీరు కూడా పరిపాలించలేరు ఎ ప్రజల పేరు మనం 


82 ఏది నిజమైన నాగరికత? 


ఉపయోగిస్తూ వుంటామో ఆ ప్రజలంటే ఏమిటో మనకు తెలియదు 
వాళ్లకు మనమెవరిమో తెలియదు రైళ్ల వరదతాకిడి యింకా తగలని 
ప్రాంతాలు దేశంలో చాలా వున్నాయి ఆరుమాసాలపాటు అక్కడ 
తిరగమని, అక్కడి జనాన్ని చూచి అర్ధం చేసుకోమని మీ వంటివారికి 
నేను సలహా యిస్తున్నాను ఆ తరువాత దేశాన్ని గురించి యోచించమని, 
ఆ తరువాతనే న్వరాజ్యాన్ని గురించి మాట్లాడమని కూడా 
సలహాయిస్తున్నాను 

నిజమైన నాగరికత అని నేను దేన్ని అంటున్నానో మీకు 
బోధపడిందికదూ! నేను చిత్రించిన భారతదేశానికి వెళ్లి అక్కడ అల్లకల్లోలం 
చేయడానికి ప్రయత్నించే వాళ్లను దేశ శతృవులుగా భావించండి 
అట్టివాళ్లు పాపులన్నమాట 

పారకుడు : మీరు వివరించిన ప్రకారం భారతదేశం వుండి వుంటే 
బాగానే వుండేది కాని పరిస్టితులు అలాలేవు వేలాదిమంది బాల 
వితంతువులు ఏదేశంలో బాధపడుతున్నారో, ఎ దేశంలో రెండు 
సంవత్సరాల యీడుగల ఆడపిల్లలకు పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయో, ఎ 
దేశంలో 12 సంవత్సరాల యీడుగల బాలబాలికలు సంసారం 
చేస్తున్నారో, ఎ దేశంలో ఒక స్తీ ఎక్కువమంది భర్తలతో కాపురం 
చేస్తున్నదో, ఏ దేశంలో ధర్మం పేరిట దేవుడిపేరిట కన్యలు దేవదాసిలుగా 
అనగా వేశ్యలుగా రూపొందించబడుతున్నారో, ఎ దేశంలో ధర్మం 
పేరట, మతం పేరటపోతుల్ని మేకల్ని బలి యిస్తున్నారో, ఎ దేశంలో 
నియోగీ ( రోగిష్టి, నపుంసకుడైన భర్తకు పిల్లలు పుట్టని స్టితిలో, మరిది 
లేక భర్తకు సంబంధించిన యితర పురుషులతో సంభోగించి పిల్లలు 
కనుట) పద్ధతి అమలులో వున్నదో, ఆ దేశం భారతావనియేకదా! ఇన్ని 
లొసుగులు, దోషాలువున్నా మీరు చెప్పిందంతా నాగరికతకు లక్షణ మా? 


సంపాదకుడు : మీరు పారబడుతున్నారు మిరు చెప్పినవన్నీ 
దోషాలే వాటిని నాగరికతా లక్షణాలని ఎవరు అనగరు? నాగరికతగల 


హింద్‌ స్వరాజ్యం 


మన దేశంలో అట్టి దోషాలు కూడా సాగాయి వాటిని తొలగించుటకు 
ఎన్నో ప్రయత్నాలు జరిగాయి జరుగుతూనే వుంటాయి మనకు కలిగిన 
నూతనొత్సాహంతో యిట్టి దోషాల్ని దూరం చేయుటకు మనం కష్టపడి 
కృషిచెయవచ్చు నెను ఈనాటి నాగరికతా లక్షణాలుగా మీకు చెప్పిన 
విషయాల్ని, నాగరికతా లక్షణాల్ని సమర్థించే చాలామందిచెబుతూ 
వుంటారు నేను భారతదేశ కకక గురించి" చెప్పిన వివరం 
కేవలం వర్ణన మాత్రం కాదు మన నాగరికతను సమర్షించిన పలువురు 
చెప్పినవివరమే. 

ఎ దేశంలోనూ, ఎ కాలంలోనూ,ఆనాటి నాగరికతను సంపూర్తిగా 
అందరూ పాటించలేదు అది సహజమే భారతీయ నాగరికత యొక్క 
మొగ్గు నీతి నిజాయితీలవైపే వున్నది పాశ్యాత్య నాగరికత యొక్క 
మొగ్గు అనీతి, అవినీతివైపు వున్నది అందువల్లనే అది హానికరం అని 
చెప్పాను. ఈ విషయాల్ని అర్ధం చేసుకొని, శ్రద్దతో, పసిబిడ్డ తల్లిని 
కరుచుకొని ఉన్నట్లు, భారతదేశం యొక్క మేలును కోరేవారు భారతదేశ 
నాగరికతను కరుచుకొని ఉందురుగాక 

ళీ శ శ 


14 
భారతదేశం స్వతంత్రం ఎలా అవుతుంది? 


వారకుడు నాగరితను గురించిన మీ అభిప్రాయాలు 
తెలుసుకున్నాను. మీరు చెప్పిన విషయాలను నేను బాగా పరిశీలించడం 
అవసరం మీరు చెప్పిందంతా వెంటనే అంగీకరించమని మీరు అనరని 
అనుకుంటున్నాను ఆ విధంగా షరతు విధించరని కూడా భావిస్తున్నాను. 
మీ యీ విధమైన అభిప్రాయాలతో భారతదేశానికి స్వాతంత్ర్యం 
లభింపచేయుటకు మీ ఉపాయాలు ఎమిటో వివరించండి 


84 భారతదేశం స్వతంత్రం ఎలా అవుతుంది? 


సంపాదకుడు : నా అభిప్రాయాల్ని ప్రజలంతా వెంటనే 
అంగీకరించాలని నేను ఆశించడంలేదు నా అభిప్రాయాలు 
తెలుసుకుందామని భావించే మీవంటివారికి చెప్పడం నా కర్తవ్యంగా 
భావిస్తున్నాను అవి ఎదుటివారికి నచ్చుతాయా లెదా అన్న విషయం 
భవిష్యత్తులో తేలుతుంది భారతావనికి లభించే స్వాతంత్ర్యం యొక్క 
ఉపయోగాల్ని గురించి యోచించాం. అయితే మరో రూపంలో వాటిని 
గురించి యోచించడం జరిగింది. వాటణ గురించి యిక సూటిగా చర్చిద్దాం 

ఒకవ్యక్తి జబ్బుపడినప్పుడు, అతడి జబ్బుకు కారణమేమిటో 
తెలుసుకొని, ఆ కారణాన్ని నయం చేస్తే జబ్బు నయమైపోతుందను 
మాట జగద్విదితం అదే విధంగా ఏ కారణాలవల్ల భారతదేశం 
బానిసత్వంలో పడిపోయిందో, ఆ కారణాలను తొలిగిస్తే, బానిస 
శృంఖలాలు తెగిపోతాయి 

వొరకుడు : మీఅభిప్రాయం ప్రకారం భారతీయ నాగరికత 
మిగతావాటికంటే మంచిది అయితేఅట్టి భారతావని బానిసత్వంలో 
ఎందుకు పడిపోయిందో వివరించండి 


సంవాదకుడు : నాగరికత నేను చెప్పిన స్థాయిలోనే వున్నది కాని 
ప్రతినాగరికత మీద కొన్ని ఆపదలు వచ్చిపడుతూ వుంటాయి స్థిరమైన 
నాగరికత అట్టి ఆపదల్ని అధిగమిస్తుంది భారతదేశంలో ఎదోదొ షర 
వున్నది అందువల్లనే యిక్కడి నాగరికత ఆపదల్లో చిక్కుకున్నది 
అయితే యిట్టి చిక్కుల్లో నుంచి బయటపడగలిగిన శక్తి దానికి వున్నది 
అందువల్లే దానికి గౌరవం అధికంగా లభించింది 

భారతదేశమంతా అందు (బానిసత్వం) చిక్కకోలేదు పాశ్చాత్య 
శిక్షణపాంది, దానిపాశంలో చిక్కుకున్నవారే బానిసత్వానికి గురి అయ్యారు 
మనం ప్రపంచాన్ని మన కొలతతో కొలుస్తాం మనం బానిసలం, కనుక 
ప్రపంచాన్ని కూడా బానిసగా భావిస్తాం. మనం బిచ్చగాళ్లం అయితే 


హింద్‌ స్వరాజ్యం 85 


భారతదేశమంతా అలాగే అయిపోయిందని అనుకుంటాం నిజానికి 
అలాంటిదేమీ లేదు అయితే యిప్పటి మన బానిసత్వం దేశమంతటికి 
బానిసత్వమేనని గ్రహించాలి దృష్టి కేంద్రీకరిస్తే, సమాధానం లభిస్తుంది 
మన బానిసత్వం తొలిగిపోతే దేశ బానిసత్వం తొలిగిపోయినట్లుగా 
భావించాలి ఇందు మీకు స్వరాజ్యాన్ని గురించిన వ్యాఖ్య కూడా 
దొరుకుతుంది మనమీద మనం రాజ్యం చేయగలగడమే స్వరాజ్యం 
అట్టి స్వరాజ్యం మన చేతుల్లోనే వున్నది 

ఈ స్వరాజ్యం ఒట్టి కల అని అనుకోవచ్చు. ఇది మనస్సు ద్వారా 
అంగీకరించి కూర్చునే స్వరాజ్యం కాదు అయితే మిరు యీ 
స్వరాజ్యూన్ని ఒక్కసారి రుచిచూస్తే యితరులకు కూడా దాని రుచిని 
అందజేయాలని జివితమంతా ప్రయత్నిస్తూవే వుంటారు ప్రతివ్యక్తి 
స్వరాజ్యాన్ని అనుభవించగలగడమే ముఖ్యమైన విషయం. మునిగిపోతున్న 
మనిషి మరొకరిని రక్షించలేడు కాని ఈదుతున్న మనిషి మరొకరిని 
రక్షించగలడు మనం బానిసత్వంలో పడి మ్రుగ్గుతూ మరొకరిని 
స్వతంత్రుల్నిగా చేస్తామని భావించడం సాధ్యంకానిపని 

ఇంతటితో ఆగిపోకూడదు ఇంకా ముందుకువెల్లి మనం యోచించాలి. 

ఇంగ్లీషువాళ్లను దేశాన్నుంచి బయటికి పంపివేయడమె లక్ష్యంగా 
పెట్టుకొని కూర్చోనవసరంలేదు ఈ విషయం మీరు గ్రహించాలి. 
ఇంగ్లీషువాళ్లు భారతీయులుగా యిక్కడ వుంటే మనకు అభ్యంతరం 
వుండకూడదు వారిని ఆ విధంగా వుండనీయవచ్చు అయితే ఇంగ్లీషువాళ్లు 
తమ నాగరికతతో సహా యిక్కడవుంటాము అని అంటి మాత్రం 
అంగీకరించము అట్టి స్థితిని కల్పించడం మన చేతిలో పని 


పారకుడు : ఇంగ్లీషువాళ్లు భారతీయులుగా మారడం అసంభవం. 
సంపాదకుడు : అంటే ఇంగ్రీషువాళ్లు మనుష్యులు కాదనడమెకదా! 
వాళ్లు మనలా అయినా, కాకపోయినా పరవాలేదు మనం మన ఇంటిని 


86 భారతదేశం స్వతంత్రం ఎలా అవుతుంది? 


శుభ్రం చేసుకుందాం అప్పుడు వుండగలిగినవాళ్లే అందువుంటారు 
మిగతావాళ్లు వెళ్లిపోతారు ఇట్టి అనుభవం ప్రతిమనిషి పొందాలి 

వారకుడు : ఇలా జరిగినట్లు చరిత్రలో మనం చడివి యుండలేదు 

సంపాదకుడు : చరిత్రలో కనబడలేని విషయం, భవిష్యత్తులో 
కనబడవచ్చుగదా! కనబడదు అని అనుకోవడం మనిషి ప్రతిష్టను 
శంకించడమే మన బుద్దికితొచిన విషయాన్ని మనం పరీక్షించి చూడాలి 

దేశాలన్నిటి స్థితి ఒకటిగా వుండదు భారతావని స్టితి విచిత్రమైనది 
దీని బలం అసాధారణం అందువల్ల యితర దేశ చరిత్రలతో మనకు 
సంబంధం తక్కువ ఇతర దేశాల నాగరికతలన్నీ మట్టిలో కలిసి 
పోయాయనీ, భారతదేశ నాగరికత మాత్రం చెక్కుచెదర లేదని ముందే 
మీకు చెప్పాను 

వారకుడు . మీరు చెబుతున్న విషయాలు నాకు సరియైనవని 
అనిపించడం లేదు పోరాడి ఇంగ్లీషువాళ్లను వెళ్లగొట్టాలి ఇందు 
సందేహానికి తావులేదు వాళ్లు మన దేశంలో వున్నంతవరకు మనకు 
విశ్రాంతి లభించదు “పరాధీనులకు కలలోనైనా సుఖం లభించుటకల్ల 
అను వాస్తవాన్ని అనుభవంలో చూస్తున్నాం ఇంగ్లీషువాళ్లు యిక్కడ 
వుండటంవల్లనే వునం బలహీనులం అవుతున్నాం మున 
తేజస్సుపోయింది మన వాళ్లు గాబరా బడుతున్నట్లు కనిపిస్తున్నారు 
ఇంగ్లీషువాళ్లు మన దేశం పాలిటి యములు. అట్టి యముళ్లను గట్టి 
కృషిచేసి వెళ్లగొట్టాలి 

సంపాదకుడు * మీరు ఆవేశంలో పడి నేను చెప్పిందంతా 
మరిచిపోయారు అసలు ఇంగ్లీషువాళ్లను యిక్కడికి తెచ్చింది మనమేకదా! 
వాళ్లు యిక్కడ వుండేందుకు బాగా సహకరిస్తున్నది కూడా మనమే కదా! 
వాళ్ల నాగరికతను అంగీకరించాము అందువల్లనే వాళ్లు యిక్కడ 


హింద్‌ స్వరాజ్యం 87 


వుండగలుగుతున్నారు ఈవిషయం మీరు మరిచిపోతున్నారు. ఇంగ్లీషు 
వాళ్ళంటే మీకు అసహ్యం నిజానికి అనహించుకోవలసింది 
ఇంగ్లీషువాళ్లనుకాదు ఇంగ్రీషువారి నాగరికతను పోరాడి వాళ్లను 
వెళ్లగొడదామని అనుకుంటున్నాం ఇది సాధ్యమా? 

పారకుడు . ఇటలీ అలా చేసింది మేజినీ, గేరీబాల్టీలు చేసిన పని 
మనం కూడా చేయవచ్చు వాళ్లు మహావీరులని మీరు అంగీకరిస్తారా? 


శే శ్‌ x 


15 
ఇటలీ - భారతదేశం 


సంపొదకుడు * మీరు ఉదాహరణగా ఇటలీనిపేర్కొని సరియైన 
పనిచేశారు మేజనీ మహాపురుషుడు గేరీబాల్లీ గొప్ప యోధుడు మనకు 
ఇరువురూ పూజ్యులే వారిరువురివల్ల మనం నేర్చుకోవలసింది చాలా 
వున్నది అయినా ఇటలీ స్థితికి, మన భారతదేశ స్థితికి తేడా వున్నది 

మొదట మేజినీ మరియు గేరీబాల్గీల మధ్యగల తేడాను 
తెలుసుకోవాలి మెజనీకోరింది వేరు ఇటలీలో మేజినీ కోరికల మేరకు 
ఎమీ జరగలేదు మనిషి కర్తవ్యాలను తెలుపుతూ “ప్రతి ఒక్కరు 
స్వరాజ్యాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. అని మేజినీ వ్రాశాడు కాని 
అది ఆయనకున్న కలగానే మిగిలిపోయింది గేరేబాల్లీ మరియు 
మెజినీలకు అభిప్రాయభేదం వచ్చిన విషయం మనం మరిచిపోకూడదు 
గేరీ బాలీ ప్రతి ఇటలీ పౌరుడికి ఆయుధాలు యిచ్చాడు ఇటలీ వాళ్లు 
ఆయుధాలు తీసుకున్నారు. 

ఇటలీకి, ఆస్టియాకు మధ్య నాగరికత విషయంలో వ్యత్యాసం 
లేదు వారంతా పెద్ద తండ్రి, పినతండ్రి బిడ్డలుగా పరిగణింపబడతారు 


88 ఇటలీ - భారతదేశం 


“కుక్కకాటుకు చెప్పుదెబ్బ" అనునది ఇటలీ విధానం ఇటలిని 
పరదేశీయుల (ఆస్ట్రియా వాసులు) జాలాన్నుంచి విడిపించాలని గేరీబాల్లి 
కోరిక అందు నిమిత్తం అతడు కావూర్‌ ద్వారా చేయించిన కుట్రలు 
అతడి శౌర్యానికి కంళంకం తెచ్చాయి 

చివరికి లభించిన ఫలితం ఎమిటి? ఇటలీలో ఇటాలియను రాజ్యం 
చేస్తున్నారు, కనుక ఇటలీ ప్రజలు సుఖంగా వున్నారు అని భావిస్తే 
మీరు చీకట్లో తడుముతూ వున్నారని చెప్పకతప్పదు ఇటలీ స్వతంత్రం 
కాలేదని మేజినీ స్పష్టంగా ప్రకటించాడు విక్టర్‌ ఇమాన్యుయల్‌ ఇటలీకి 
అర్థం ఒకటిచెబితే, మేజినీ మరొక అర్థం చెప్పాడు ఇమాన్యుయల్‌, 
కావూర్‌, గేరీబాల్గీలు అభిప్రాయం ప్రకారం ఇటలీ అంటే అర్థం 
ఇమాన్యుయల్‌ లేక ఇటలీ రాజు మరియుఅతడి జీహుజూరీ (సేవ) 
మేజినీ చెప్పిన అర్థం ప్రకారం ఇటలీ అంటే ఇటలీప్రజలు మరియు 
అక్కడి రైతులు ఇమాన్యుయల్‌ మొదలగువారు వారి (ప్రజల, 
సేవకులు మేజినీ ఆశించిన ఇటలీ యింకా బానిసత్వంలోనే వున్నది 
ఇద్దరు రాజులమధ్య చదరంగం పందెం సాగింది ఇటలి ప్రజలు 
పావులైనారు ఇటలీ దేశపు కార్మికులు యిప్పటికి దుఃఖంతో వున్నారు 
ఆ కార్మికుల గోడు వినేవాడు లేడు అందువల్ల వాళ్లు హత్యలు 
చేస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు తలలు పగలుకొడుతున్నారు అక్కడ 
ఎప్పుడు తిరుగుబాటు చెలరేగుతుందో చెప్పలేని స్థితిఎర్బడింది ఇప్పటికి 
అదే స్థితి ఆస్ట్రియా విడిపోతే ఇటలీకి కలిగిన లాభం ఎమిటి అని 
అడిగితే అది నామమాత్రమేనని చెప్పకతప్పదు ఎ మార్పులకోసం 
యుద్దం జరిగిందో, ఆ మార్పులు రానే లేదు ప్రజల స్థితిగతులు 
మెరుగుపడలేదు 

భారతదేశానికి కూడా అట్టి స్థితికలగాలని మీరు కోరరు భారతావని 
యందలి కోట్లాది ప్రజలకు మేలు కల్గించాలనేదే మీ కోరిక అని మీరో 
లేక నేనో రాజ్యాధికారం పొందడం మీ కోరిక కాదని నాకు తెలుసు 


హింద్‌ స్వరాజ్యం 89 


అట్టి స్టితిలో ప్రజలు ఎలా స్వతంత్రులు కాగలరో మనం బాగా 
యోచించాలి 

మనదేశంలో కొన్ని సంస్థానాల్లో ప్రజలు అణిచినేయబడటం మనం 
చూస్తున్నాం. అక్కడిపరిపాలకులు ప్రజల్ని నీచంగా అణిచివేస్తున్నారు 
ఇంగ్లీషువాళ్ల కంటే వాళ్ల దుర్మార్గాలు మిగతా భారతావనిలో కూడా 
జరగాలని మీరు భావిస్తే మన భావాలు ఎట్టి స్టితిలోను కలవవు 

సంస్థానాధిపతుల కాళ్లక్రింద అక్కడి జనం నలిగిపోవడాన్ని నా 
స్వదేశాభిమానం సుతరాము అంగీకరించదు నాకు బలం వుంటే 
సంస్థానాధిపతుల దుర్మార్గాలకు, ఇంగ్లీషువాళ్ల దుర్మార్గాలకు వ్యతిరేకంగా 
పోరాడుతాను 

స్వదేశాభిమానం అంటే నా దృష్టిలో దేశహితం అని అర్థం నిజంగా 
ఇంగ్లీషు వాళ్లవల్ల నా దేశానికి మేలు చేకూరుతూ వుంటే వాళ్లకు 
తలవంచి నమస్కరిస్తాను దేశాన్ని స్వతంత్రం చేయాలి అనీ, దుర్మార్గాల్ని 
ఎదిరించి తీరాలనీ, ప్రజలకు సేవచేయాలనీ ఎ ఇంగ్లీషువాడు 
ప్రకటించినా, అతణ్ణి భారతీయుడుగా నేను పరిగణించి అతడికి 
స్వాగతం పలుకుతాను 

ఇటలీవలె భారతావనికి కూడా ఆయుధాలు లభిస్తే పోరాడవచ్చు 
అది భగీరధ ప్రయత్నం అంత పెద్ద విషయాన్ని గురించి మీరు 
యోచించలేరు ఇంగ్లీషు వాళ్లు మందుగుండు సామగ్రి పుష్కలంగా 
సంపాదించిపెట్టుకున్నారు. అందుకు నేను భయపడను వాళ్ల 
ఆయుధాలతో వాళ్లను ఎదిరించాలంటే భారతావని కూడా ఆయుధాలు 
పుష్కలంగా సంపాదించుకోవాలి అందుకు ఎన్ని సంవత్సరాలు పడతాయో 
చెప్పలేము భారతీయులందరికీ ఆయుధాలు అందజేయాలంటే, 
భారతదేశాన్ని కూడా యూరప్‌లా చేయాలన్నమాట అలా చేస్తే 
యీనాడు యూరపుకు పట్టిన గతే భారతావనికి కూడా పడుతుంది 


90 ఇటలీ - భారతదేశం 


క్తుప్తంగా చెప్పాలంటే అందు నిమిత్తం భారతావని యూరప్‌ యొక్క 
నాగరికతను అలవర్చుకోవాలి అలా జరుపుటకు ఎమాత్రం అవకాశం 
వున్నా, ఆ నాగరికతలో ఆరితేరిన ఇంగ్లీషువాళ్లనే యిక్కడ వుండనీయడం 
మంచిపని వాళ్లతో పోట్లాడి కొద్దోగొప్పో అధికారాలు పొందుదాము 
కొన్ని పొందకపోయినా పరవాలేదు మనం రోజులు గడుపుకోవచ్చు 

భారతదేశ ప్రజలు ఆయుధాలు పట్టుకోరను విషయం ఖాయం 
అదిసరియైన పనియే 

పారకుడు : మీరు చాలా ముందుకు సాగిపోయారు అందరూ 
ఆయుధాలు పట్టుకోవలసిన అవసరం లేదు మేము ముందుగా 
కొంతమంది తెల్లవాళ్తను చంపి అలజడి రేకెత్తిస్తాం. తరువాత ఆయుధాలు 
ధరించిన కొందరు బహిరంగంగా పోరాడుతారు అట్టి యుద్దంలో 
20లేక 25 లక్షల మంది భారతీయులు తప్పక చనిపోతారు అయితే 
చివరికి మనం తెల్లవాళ్ల సంకెళ్లనుంచి దేశాన్ని విడిపిస్తాం మనం గొరిల్లా 
యుద్ధం చేసి తెల్లవాళ్లను ఓడించి వెస్తాం 

సంపాదకుడు : పవిత్ర భారతభూమిని రాక్షసిగా మార్చివేయాలనే 
తలంపు మికు కలిగినట్టుంది తెల్లవాళ్లను హత్య గావించి భారతదేశాన్ని 
విడిపించుతామని భావించినప్పుడు మీకు భయం కలగలేదేమి? 
నిజానికి మనల్ని మనమే హత్య చేసుకోవాలి మనం నపుంసకులం 
అయిపోవడమే అందుకు కారణం కనుక నే హత్యల్ని గురించి 
యోచిస్తున్నాం హత్యలు చేసి మీరుఎవరిని స్వతంత్రం చేస్తారు? భారత 
దేశ ప్రజలు అలా ఆలోచించరు ఆధమస్థాయి సభ్యతను అలవర్చుకున్న 
మనబోటివాళ్లు బంగుతాగి, ఆ నిషాతలకెక్కి యిలాంటి ఆలోచనలు 
చేస్తూవుంటాం రక్తం ప్రవహింపచేసి రాజ్యం చేసేవాళ్లు ప్రజలకు సుఖం 
కలిగించలేరు ధీంగరా ఒక హత్య చేశాడు (పంజాబీ యువకుడు 
మదనలాల్‌ ధీంగరా 1909 జూలైలో, లండనులో కర్షల్‌ సర్‌ కర్ణన్‌ 


హింద్‌ స్వరాజ్యం 91 


వైలీని గుండుకు బలిచేశాడు ధీంగరాకు ఉరిశిక్ష వేశారు) అట్టి 
హత్యలు కొన్ని మనదేశంలోను జరిగాయి కాని ఆ హత్యలవల్ల దేశానికి 
ప్రయోజనం చేకూరిందని ఎవరైనా అనుకుంటే శుద్దతప్పు ధీంగరాను 
దేశాభిమానిగా అంగీకరిస్తాను కాని ఆతని దేశ ప్రేమే పిచ్చితనంతో 
కూడినట్టిది తన శరీరాన్ని ఆతడు తప్పు పద్దతిన బలిదానం చేశాడు 
అట్టి చర్యలవల్ల దేశానికి చివరికి నష్టమే కలుగుతుంది 

పారకుడు : ఇంగ్లీషువాళ్లు ఆ హత్యవల్ల భయపడ్డారన్న 'విషయం 
మీరు అంగీకరించక తప్పదు లార్జ్‌మార్డే కొద్ది అధికారాలు భయపడే 
మనకిచ్చారు 

సంపాదకుడు : ఇంగ్లీషు వాళ్లు భయపడేరకమే కాని దానితోపాటు 
వాళ్లు శూరులు కూడా మందుగుండ్ల పేలుళ్లకు వాళ్లు వెంటనే 
భయపడతారు నిజమే. లార్డ్‌ మార్టే కొద్ది అధికారాలు భయంవల్ల 
యిచ్చి యుండవచ్చు కాని భయంవల్ల లభించే వస్తువు, భయం 
వున్నంతవరకే నిలిచి యుంటుందను విషయం మనం గ్రహించాలి. 

శే «x శ 


16 
మందుగుండు నామగి 


పారకుడు ' భయంతో యిచ్చినది, భయంవల్ల లభించేది 
ఆభయం వున్నంతవరకే నిలబడి వుంటుంది” అని ఒక విచిత్రమైన 
మాట మీరు అన్నారు ఇచ్చిందేదో యిచ్చారు ఇక అయిపోయింది 
అందు తిరిగి కూర్చుకు చేర్పుకు అవకాశం వుంటుందా? 

సంపాదకుడు : అలా వుండదు. 1857లో తిరుగుబాటు జరిగిన 
తరువాత ప్రజల్లో శాంతి నెలకొల్పుటకు ఒక ప్రకటన చేయబడింది 


92 మందుగుండు సామగ్రి 


శాంతి నెలకొన్నది ప్రజలు అమాయక హృదయులు తరువాత 
ఊరుకున్నారు అప్పుడు ఆ ప్రకటనకు అర్థం మారిపోయింది నేను 
శిక్షకు భయపడి దొంగతనం చేయను భయం పోయిన తరువాత మళ్లీ 
దొంగతనం చేయాలనే కోరిక కలుగుతుంది దొంగతనం చేస్తాను ఇది 
సామాన్యమైన అనుభవం దీన్ని కాదనుటకు వీలులేదు -బెదిరించి 
భయపెట్టి జనం చేత పనులు చేయించుకోవచ్చు అలా చేస్తూ వచ్చాం 

పారకుడు . మీరు చెప్పిన యీ మాట మీకు వ్యతిరేకం 
అవుతుందని మీకు అనిపించడం లేదా? తెల్లవాళ్లు సంపాదించినదంతా, 
హత్యలు చేసి, నరుకుళ్లు సాగించి సంపాదించిందే గదా! మీరూ దీన్ని 
అంగీకరించకతప్పదు హత్యలు, నరుకుళ్లు చేసి వాళ్లు సంపాదించినదంతా 
వ్యర్థం అని మీరు అన్నారు. నాకు జ్ఞాపకం వున్నది దీనివల్ల నా 
మాటకు దెబ్బతగలదు వాళ్లు వ్యర్థం (వస్తువు) గా వున్నదాన్ని 
పొందాలనుకున్నారు పొందారు అంటే వాళ్లు తమ కోరికను పూర్తి 
చేసుకున్నారన్నమాట సాధనాలేమిటి అను విషయాన్ని గురించి చింత 
మనకెందుకు? మనకోరిక మంచిదైతే ఎ సాధనంద్వారానైనా సరే, 
హత్యల ద్వారా అయినాసరే నెరవేర్చుకోమా? దొంగ నా యింట్లో 
జొరబడితే నేను సాధనాల్ని గురించి యోచిస్తూ కూర్చుంటానా? ఎదో 
విధంగా వాణ్ణి బైటికి వెళ్లగొట్టడం నా కర్తవ్యం కాదా? 

ప్రభుత్వానికి అర్జీలు పంపుతూవున్నాం ఫలితం ఎమీ లభించలేదనీ, 
యికముందు కూడా ఎమీ లభించబోదని మీరు అంగీకరించారు అట్టి 
స్థితిలో వాళ్లను చంపి మనమెందుకు ఫలితం పొందకూడదో చెప్పండి 
అవసరమైనంత వరకు చంపుతామని భయపెడదాము పిల్లవాడు 
నిపులమీద కాలుపెట్టాడనుకోండి, నిప్పునుంచి రక్షణ అతడు పొందుటకు 
ఆంక్షలు పెడితే అది తప్పని మీరు ఆక్షేపించరు కదా! ఎదో విధంగా 
మనం మన పనిని పూర్తిచేసుకోవాలి 


కంద్‌ స్వరాజ్యం 93 


సంపాదకుడు * మీరు మంచి యుక్తిని ప్రతిపాదించారు అయితే 
యిలా చేసి చాలామంది మోసపోయారు, నేనూ యిలాగే యుక్తి 
ప్రతిపాదించేవాణ్బి కాని యిప్పుడు నా కండ్లు తెరుపుడు బడ్డాయి 
తప్పును యిప్పుడు గుర్తించగలిగాను ఆ తప్పేమిటో వివరిస్తాను. 
ఇంగ్లీషువాళ్లు హత్యలు, నరుకుళ్లు కావించి ఆస్తులు సంపాదించారు 
కనుక మనం కూడా అలాగే చేసి అనుకున్నది సాధిద్దాం అనునది 
మొదటి విషయం తెల్లవాళ్లు హత్యలు చేశారు, మనం కూడా 
చేయవచ్చు అనుమాట బాగానే వున్నది అయితే తద్యారా వాళ్లు 
పొందిందే మనం కూడా పొందవచ్చు కాని అట్టి వస్తువు మనకు 
అక్కర్లేదని మీరూ అంగీకరిస్తారని భావిస్తున్నాను 

సాధనం, సాధ్యం, మధ్య ఎమీ సంబంధం లేదని మీరు భావిస్తున్నారు 
ఇది పెద్ద పొరపాటు ఇలా భావించడంవల్లనే ధార్మిక పురుషులు సైతం 
ఘోరమైన కర్మలు చేశారు ఇది ఉమ్మెత్త మొక్కనాటి దానికి 
మోదుగపూవు పూయాలను కోవడం వంటిదే సముద్రం దాటాలంటే 
నాకు సాధనం ఓడయే అలాగాక సముద్రం దాటాలని భావించి 
ఎడ్డబండిని అందువదిలితే నేను, ఎడ్లబండి యిద్దరం సముద్రం 
అట్టడుగుకుపోతాం ఎంత దేవుడికి అంతపూజ అను సూక్తి 
యోచించతగినది కాని దానికి తప్పుడు అర్థం చెప్పి జనం పా ఎాట్లకు 
లోనయ్యారు నాటే విత్తనం సాధనం సాధ్యం అందే పాండే ఎమువ 
అంటే చెట్టు అందువల్ల విత్తనానికి చెట్టుకు మధ్య ఎటువంటి 
సంబంధం వుంటుందో, సాధనానికి సాధ్యానికి మధ్య అటువంటి 
సంబంధం వుంటుంది దయ్యాన్ని ప్రార్థించి దేవుణ్ణి ప్రార్దించినప్పుడు 
లభించే ఫలితం పొందాలంటే సాధ్యమా? ఇది జరిగేపనికాదు అందువల్ల 
సాధనం రాక్షసం అయినా సరే, సాధ్యంకోసం దేవుణ్ణ ప్రార్థిస్తాను అని 
అంటే అది పూర్తిగా అజ్ఞానమే అవుత్తుంది చేసుకున్నవాడికి చేసుకున్నంత 
మహదేవ అని గదా సామెత 


94 మందుగుండు సామగ్రి 


1833లో ఇంగ్లీషువాళ్లు హత్యలు చేసి ప్రత్యేక ఓటు హక్కుపాందారు. 
ఆ విధంగా రక్తపాతం కావించి వాళ్లు తమ కర్తవ్యాన్ని తెలుగుకోగలిగారా? 
అధికారం పొందడమే వారి కోరిక దాని పూర్తికోసం రక్తపాతం చేశారు 
పొందారుకూడా నిజమైన అధికారం కర్తవ్య నిర్వహణ వల్ల లభిస్తుంది 
అట్టి అధికారం వాళ్లు పొందలేదు ఫలితం ఏమైందో తెలుసా? అందరూ 
అధికారంకోసం అర్రులు చాచారు దానితో కర్తవ్యం నిద్రపోయింది 
అందరూ అధికారం కావాలనే వారే అయితే ఎవరు ఎవరికి అధికారం 
యివ్వాలి? వాళ్లు తమ కర్తవవ్యాన్ని నిర్వహించడం లేదు అని అనడం 
మనలక్ష్యం కాదు అయితే వాళ్లు ఎ అధికారాల్ని కోరారో వాటిని 
పొందిన తరువాత, తాము నిర్వర్తించవలసిన కర్తవ్యాల్ని నిర్వర్తించలేదు 
వాళ్లు యోగ్యతను పొందలేదు, అందువల్లనే వాళ్ల అధికారాలు 
ఉచ్చులైవాళ్ల మెడకు బిగుసుకున్నాయి అందువల్ల వాళ్ల సాధనకు 
ప్రతిఫలమే వాళ్లు పొందారని చెప్పవచ్చు ఎటువంటి వస్తువు వాళ్లకు 
కావాలో అటువంటి సాధనాలే వాళ్లు ఉపయోగించారు 

మీ దగ్గర గల గడియారం నేను కాజేయాలనుకుంటే మీతో 
కొట్లాడవలసిందేగదా! అలా గాక మీ గడియారం కొనాలి అనుకుంటే 
మూల్యం మీకు చెల్లించాలి మీ గడియారం ఉచితంగా పొందాలి అని 
అనుకుంటే మిమ్ము వినమ్రంగా ప్రార్థించాలి. గడియారం పొందాలనుకున్న 
నేను ప్రయోగించిన సాధనాల ప్రకారం గడియారం దొంగతనంవల్ల 
లభించిన వస్తువుగానో, కొనుక్కున్న వస్తువుగానో, లేక బహుమతిగా 
ఉచితంగా పొందిన వస్తువుగానో నేను పొందుతానన్నమాట మూడు 
సాధనాల ప్రకారం మూడు పరిణామాలు కలుగుతాయన్నమాట అట్టి 
స్థితిలో సాధానాల్ని గురించి పట్టించుకోనవసరంలేదని మీరు ఎలా 
అనగలరు? 

ఇంట్లో దూరిన దొంగను వెళ్లగొట్టడాన్ని గురించి యోచిద్దాం 
దొంగను వెళ్లగొట్టుటకు ఏ సాధనాన్నైనా సరే ఉపయోగించవచ్చును 


హింద్‌ స్వరాజ్యం 95 


అన్న మీవాదనతో నేను ఎకీభవించను నా ఇంట్లో నా తండ్రి 
దొంగతనం చేయడానికి వస్తే నేను వాడే సాధనం ఒకటి పరిచితులైన 
పరాయివావెవరైనా దొంగతనానికి వస్తే పై సాధనాన్ని వాడను 
మరొకరెవరైనా దూరితే మరో సాధనం ఉపయోగిస్తాను తెల్లవాడైతే ఒక 
సాధనం వాడండి, నల్లవాడైతే మరో సాధనం వాడండి అని మీరు 
అనవచ్చు చచ్చురకం దూరితే వాడికి వేరే సాధనం వాడతాను నాతో 
సమజట్టిగా వుంటే వాడికి తగిన సాధనం వాడతాను కత్తులు కటార్లు 
పుచ్చుకొని పొగరుబోతుగా వాడువుంటే కదలకుండా నిద్రపోయినట్లు 
పడుకుంటాను చూశారా తండ్రి నుంచి కత్తులవాడి దాకా వేరు వేరు 
సాధనాల్ని ఉపయోగిస్తానన్నమాట తండ్రి అయితే నిద్రపోతున్నట్లు 
పడుకుంటాను, కత్తులవాడైనా అలాగే పడుకుంటాను తండ్రికి 
బలంవున్నది, కత్తులవాడికీ బలం వున్నది కనుక రెండు బలాలకు 
లోబడి నేను వస్తువును పోగొట్టుకుంటాను తండ్రి బలం నన్ను దయతో 
అణుస్తుంది కత్తులవాడిబలం నాకు కోపం తెప్పిస్తుంది శతృవులం 
అయిపోతాం ఇదీ కరిన స్థితి ఇట్టి వాదనలతో మనం యిద్దరం 
సాధనాలను గురించి నిర్ధారణకు రాలేము దొంగల విషయంలో ఎలా 
వ్యవహరించాలో నాకు తోచిన వివరం చెబుతాను ఆ చికిత్సను 
గురించిన వివరం విని మీరు గాబరా పడిపోతారు అందువల్ల ఆ 
వివరం మీకు చెప్పను దాన్ని మీరే తెలుసుకోండి తెలుసుకోకపోతే 
సమయాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి మీరు వేరు వేరు సాధనాలు 
ఉపయోగించకతప్పదు అయితే దొంగను వెళ్లగొట్టడానికి ఎ సాధనమైనా 
సరే ఉపయోగించడం కుదరదని గ్రహించారు కదా! మీరు వాడే 
సాధనాన్ని బట్టి ఫలితం లేక పరిణామం వుంటుంది దొరికిన ఎ 
సాధనంతోనైనా సరే దొంగను వెళ్లగొట్టడం ధర్మమైన పని కాదు 
ఇంకా కొంచెం ముందుకు వెళదాం కత్తులతో వచ్చినవాడు మీ 
వస్తువును ఎత్తుకెళ్లాడు మీకు వాడు గుర్తున్నాడు. వాడి మీద మీకు 


96 మందుగుండు సామి 


విపరీతమైన కోపం వున్నది ఆ లుచ్చాకు మీకోసం కాకపోయినా, 
యితరుల మేలుకోసం శిక్షవిధించేలా చేయాలని మీరు నిర్ణయానికి 
వచ్చారు కొంతమంది మనుష్యుల్ని ్రోగుచేశారు వాడింటిమీద 
దాడిచేయాలని, నిర్ణయించారు ఈ విషయం వాడికి తెలిసింది వాడు 
పారిపోయాడు కొంతమంది దొంగల్ని ప్రోగుచేశాడు. వాడిపై కోపంగా 
వున్నారు మీ యింటిని పట్టపగలు దోచివేస్తానని కబురు పంపాడు 
వాణ్ణి ఎదుర్కొనుటకు మీరు సిద్దమై రెడీగా వున్నారు వాడు యీ 
లోపున మీ యిరుగు పొరుగువారిని బాధపెట్టసాగాడు వాళ్లు వచ్చి 
మీకు చెబుతారు మీ కోసమే నేను యిదంతా చేస్తున్నాను నా 
వస్తువేపోయింది, మీ లెక్కేమిటి అని మీరంటారు “వాడు మా జోలికి 
రాలేదు మీరు వాడితో కయ్యంపెట్టుకున్నారు, దానితో వాడు యిలా 
రెచ్చిపోయాడు” అని వాళ్లు అంటారు మీరు ఆలోచనలో పడతారు 
ఆ బీదలమీద మీకు దయ వున్నది వాళ్లమాట నిజం కూడా ఇక 
ఎంచేయాలి? ఆ దొంగను వదిలివేయడమా? వదిలివేస్తే మీ 
గౌరవంపోతుంది గౌరవమర్యాదలు అందరికీ అవసరంకదా! “భయంవద్దు 
రండి, నా ధనంతోనే కొని నేను మీకు ఆయుధాలు యిస్తాను వాటిని 
ఎలా వాడాలో నేర్పుతాను ఆ బద్మాష్‌ను చితకబాదండి వదలవద్దు అని 
మీరు చెబుతారు దానితో పోరుపెరిగింది దొంగలు పెరిగారు జనం 
చేజేతుల కష్టం కొనుక్కుతెచ్చుకున్నారు దొంగను ఎదుర్కొనేందుకు, 
వాడితో పగతీర్చుకొనేందుకు రాత్రిళ్లు జాగరణ చేయవలసివచ్చింది 
శాంతిగావున్న చోట అశాంతి ప్రబలింది మొదట మృత్యువు 
సమీపించినప్పుడే జనం చనిపోయేవారు ఇప్పుడు రోజూ చావడమే 
ఎప్పుడు చస్తామో తెలియదు. జనం నీరసపడ్డారు ధైర్యం తగ్గింది 
ఇదేదో నేను కల్పించి చెబుతున్నానని అనుకోవద్దు ధైర్యంతో 
ఆలోచించండి, మీకే బోధపడుతుంది ఇది ఒక సాధనం అన్నమాట 


హింద్‌ స్వరాజ్యం 97 


ఇంకో సాధనాన్ని పరిశీలిద్దాం దొంగ అజ్ఞాని అని మీరు అనుకున్నారు 
అవకాశం దొరికితే వాడికి నచ్చచెప్పాలని భావించారు అతడు మనలాంటి 
బునిషే కదా! అతడు ఎందుకు దొంగతనం చేశాడో మీకేం తెలుసు? 
అందువల్ల అవకాశం దొరికినప్పుడు అతడి మనస్సులో బయలుదేరిన 
ఆ చెడు బీజాన్ని నచ్చచెప్పి తొలిగించివేయాలని మీరు నిర్ణయానికి 
వచ్చారు ఒకనాడు ఆ దొంగ పెద్దమనిషి దొంగతనానికి మీ యింటికి 
రానేవచ్చాడు మీకు కోపం రాలేదు అతని మీద దయ కలిగింది 
అతడు రోగి అని మీరు గ్రహించారు తలుపులు, కిటికీలు తెరిచివేశారు. 
మీ పడకను కూడా మార్చుకున్నారు వెంటనే తీసుకు వెళ్లడానికి వీలుగా 
వస్తువులను సర్గివుంచారు దొంగవచ్చాడు వాడు కంగారుపడ్డాడు 
అంతా క్రొత్తగా వున్నది వస్తువులు ఎత్తుకుపోయాడే కాని వాడి బుర్ర 
తిరిగిపోయింది. గ్రామంలో జనాన్ని విచారించాడు మీ మంచితనాన్ని 
గురించి తెలుసుకున్నాడు పశ్చాత్తాపపడి మిమ్ము క్షమాపణ కోరుకున్నాడు 
మీ వస్తువులు తెచ్చి యిచ్చివేశాడు ఆనాటినుండి దొంగతనాలు 
మానివేశాడు మీకు సేవకుడైనాడు మీరు అతడికి పని అప్పగించారు 
ఇది మరో సాధనం. 

వేరు వేరు సాధనాల వల్ల వేరు వేరు ఫలితాలు కలుగుతాయను 
విషయం మీరు గ్రహించారుకదా! దొంగలంతా యిలా వ్యవహరిస్తారని, 
అందరిలోను మీ వలెనే దయాభావం వుంటుందని నేను నిర్ధారణగా 
చెప్పలేను. కాని మంచి ఫలితాల్ని సాధించాలంటే మంచి సాధనాలను 
ఉపయోగించాలని చెప్పగలను చాలా విషయాలలో ఆయుధబలంకంటే, 
దయాబలం బాగాపని చేస్తుంది ఆయుధాలవల్ల నష్టం కలుగుతుంది 
దయవల్ల నష్టంకలుగదు 

ఇక అర్జీ విషయం చూద్దాం. బలంలేని అర్జీ నిర్జీవం అవుతుంది 
ఇందు సందేహం లేదు “అర్జీ అనునది జనానికి శిక్షణ గరిపే ఒక 


98 మందుగుండు సామి 


సాధనం తద్వారా ప్రజలకు వారి స్టితి ఎమిటో" అర్ధమయ్యేలా 
చేయవచ్చు అధికారికి చైతన్యం కలిగించవచ్చు అని కీశే న్యాయమూర్తి 
రానడే చెప్పేవారు ఈ దృష్టితో చూస్తే అర్జీ నిర్జీవమైనది కాదని 
తేలుతుంది సమానస్థాయికి చెందినవాడు అర్జీపంపితే అది అతడి 
వినమ్రతకు గుర్తుగా భావిస్తారు బానిస ఒకడు అర్జీపంపితే అది అతడి 
బానిసత్వానికి గుర్తుగా భావించబడుతుంది బలంవున్న అర్జీ సమాన 
స్థాయి గల మనిషి పంపిన అర్జీ అన్నమాట తన కోరికను అర్జీ 
రూపంలో తెలిపాడన్నమాట అది అతడి వంశ బెన్నత్యాన్ని తెలుపుతుంది 

అర్జీ వెనుక రెండు రకాల బలాలు వుంటాయి “మీరు యివ్వకపోతే 
చంపివేస్తాం” ఇది ఒక అర్జీ బలం. ఇది మందుగుండు సామగ్రి దట్టిన 
అర్జీ అన్నమాట దానివల్ల కలిగే నష్టమేమిటో మనం పరిశీలించి 
చూశాం 

“మీరు యివ్వకపోతే మేము మీకు అర్జీదారులంగా వుండము 
మేము అర్జీదారులంగా వుంటే మీరు పాదుషాలుగా వుంటారు మేము 
మీతో ఏ విధమైన వ్యవహారం నడపము ' ఇది మరో అర్జీబలం దీన్ని 
దయాబలం అనండి లేక ఆత్మబలం అనండి లేక సత్యాగ్రహబలం 
అనండి ఇది ఒకరకమైన బలం ఈ బలం నాశనం కాదు ఈ బలాన్ని 
ఉపయోగించేవారికి తమ బలమేమిటో బాగా తెలుసు. దీనికి మన 
పూర్వీకులు సర్వరోగాలకు దివ్యౌషధం అని పేరు పెట్టారు ఈ బలం 
ఉన్నవాళ్ళను ఆయుధబలం ఎమీ చేయలేదు 

పిల్లవాడు నిప్పుల మీద కాలుపెట్టాడనుకోండి అతణ్ణి ఆపాలన్నా, 
అతళ్బి పట్టుకొని ఆపాలన్నా, యిబ్బందులు కలుగుతాయి పిల్లవాణ్ణి 
ఏంచేస్తారు? పిల్లవాడు మిమ్మల్ని కొట్టి వెళ్లి తొందరపడి నిప్పుల్లో పడితే 
పడక తప్పదుకదా! అప్పుడు యిక రెండే పద్దతులు మిగులుతాయి? 
నిప్పుల్లో పడకుండా ఆపుటకు మీరు అతడి ప్రాణాలు తీయాలి, లేక 


హింద్‌ స్వరాజ్యం 99 


అతడు నిప్పుల్లో పడటం భరించలేక మీరు స్వయంగా నిప్పుల్లో పడి 
ప్రాణాలు అర్పించాలి మీరు పిల్లవాడి ప్రాణాలు ఎలాగూ తీయలేరు 
అలాగే మీతో దయాగుణం పూర్తిగా లేకపోతే మీరు మీ ప్రాణాలు 
అర్చించలేరు అప్పుడు గత్యంతరం లేక పిల్లవాణ్ణి నిప్పుల్లో పడనిస్తారు. 
ఈ విధంగా మీరు పిల్లవాడి మీద ఆయుధబలాన్ని ఉపయోగించరు 
మరోవిధంగా అవకాశం వుంటే పిల్లవాణ్ణి ఆపుతారు. ఈ బలం సామాన్య 
స్థాయికి చెందినది ఆయుధబలం వంటిది కాదని గ్రహించాలి ఇదొక 
రకం బలం పిల్లవాణ్ణి ఆపునప్పుడు మీరు కేవలం పిల్లవాడి స్వార్గాన్నే 
చూస్తారు. ఎవరిమీద అంకుశం వుపయోగించాలని భావిస్తారో, అతడి 
స్వార్ధంకోసమే దాన్ని ఉపయోగిస్తారు ఈ ఉదాహరణ ఇంగ్లీషు వాళ్లకు 
సుతరాము వర్తించదు ఇంగ్లీసు వాళ్లమీద మీరు ప్రయోగించదలచిన 
ఆయుధబలంతో మీరు కేవలం మీ స్వార్దం అనగా ప్రజల స్వార్థాన్నే 
చూస్తారు ఇందు దయకు కొంచెంకూడా చోటులేదు ఇంగ్లీషు వాళ్లు 
అధములు, నీచపు పనులు చేస్తున్నారు అది నిప్పు అని, అజ్ఞానం 
వల్ల వాళ్లు నిప్పుల్లో పడుతున్నారని భావించి మీరు దయతో అజ్ఞానిని, 
అనగా పిల్లవాణ్ణి నిప్పునుంచి రక్షించదలచారని అనుకుందాం మీరు 
రక్షించతలుచుకుంటే యీ ప్రయోగాన్ని పరీక్షించడం కోసం నీచపుపనులు 
చేసేవారి చోటుకి వెళ్లవలసి వస్తుంది ఎదుటివారి అనగా పిల్లవాడి 
ప్రాణాలకు బదులు మి ప్రాణాల్ని ఆహుతిచేయవలసి వుంటుంది ఈ 
పురుషార్థం చేయదలుచుకుంటే మీరు చేయవచ్చు మీరు స్వతంత్రులు. 
అయితే యిది సాధ్యమయ్యే వ్యవహారం మాత్రం కాదు 


x శే * 


100 సత్యా[గ్రహము - ఆత్మబలము 


17 
సత్యాగ్రహము - ఆత్మబలము 


పారకుడు : మిరు సత్యాగ్రహమనీ, ఆత్మబలమనీ అంటున్నారు 
చరిత్రలో దానికి ఎమైనా ప్రమాణం వున్నదా? ప్రపంచంలో యిప్పటివరకు 
ఏదేశము, వీటిని ఆధారం చేసుకొని పైకి వచ్చినట్లు కనబడలేదు 
చెడ్డవాళ్లు నరుకుడుకు భయపడతారేగాని, మరోవిధంగా దోవకురారని 
యిప్పటికీ నా విశ్వాసం 

సంపాదకుడు : 

“దయయే ధర్మానికి మూలం 

పాపానికి మూలం అభిమానం 

తనువులో ప్రాణం వున్నంతవరకు 

దయనువదలకండి, ఇదే తులసిమాట'” 

తులసీదాసుకవి చెప్పిన యీ మాట నా దృష్టిలో శాస్త్రవచనం 
రెండు రెండు కలిపితే అయ్యేది నాలుగే కదా! అంతటి విశ్వాసం కవి 
చెప్పిన మాటపై నాకు వున్నది దయాబలం ఆత్మబలం అదే 
సత్యాగ్రహం ఈ బలానికి ప్రమాణాలు అడుగడుగునా కనిపిస్తాయి ఈ 
బలమే గనుక లేకపోతే యీ పాటికి భూమి రసాతలానికి పోయి వుండేది 

అయితే మీరు చరిత్రలో గల ప్రమాణం కోరుతున్నారు అందుకై 
మనం చరిత్ర అంటే ఎమిటో తెలుసుకోవాలి చరిత్ర అను శబ్దానికి 
“ఇలా జరిగింది” అని అర్థం చెప్పుకుంటే మీకు ఎన్నో ప్రమాణాలు 
చరిత్రలో దొరుకుతాయి హిస్టరీ అను ఇంగ్లీషు శబ్దానికి అనువాదం 
చరిత్ర ఆ శబ్దానికి రాజులు, రాజుల చరిత్ర అని అర్థం చెప్పుకుంటే, 
అందు ప్రమాణాలు దొరకవు ఇనుము దొరికే గనిలో వెండిని వెతికితే 


హింద్‌ స్వరాజ్యం 101 


దొరుకుతుందా? హిస్టరీలో ప్రపంచం యొక్క కోలాహలంతో కూడిన 
కధ మాత్రమే దొరుకుతుంది ఎ దేశానికి హిస్టరీ (కోలాహలం) లేదో 
ఆ దేశం సుఖి అను సామెత తెల్లవాళ్లలో ప్రచారంలో వున్నది రాజులు 
ఎలా ఆడుకునే వారో, ఎలా హత్యలు చేసేవారో, ఎలా వైరం 
వహించేవారో వివరం హిస్టరీలో దొరుకుతుంది ఇదే చరిత్ర అయితే 
యీ ప్రపంచం ఎన్నడో మునిగిపోయి వుండేది ప్రపంచ చరిత్ర 
యుద్దాలతో ప్రారంభమై యుంటే భూమి మీద యిప్పుడు బ్రతికి 
యున్న మనిషి ఒక్కడు కూడా కనబడివుండేవాడు కాడు యుద్దాల 
వేటకు గురి అయిన దేశాల గతి అధోగతే అయింది ఆస్ట్రేలియాకు 
చెందిన తెల్లవాళ్లు అక్కడ ఎవ్వరినీ బ్రతకనీయలేదు సమూలంగా 
నశించినవారు సత్యాగ్రహులుకారు ఆగస్టేలియాలోగల బ్రతికి యున్న 
తెల్లవాళ్లకు కూడా అదేగతి తప్పదు. కత్తులతో వ్యవహారం సాగించేవారు 
కత్తులకే ఎర అవుతారు ఈదేవాడు నీటికే బలి అవుతాడను సామెత 
వున్నదికదా! 

వేలాది లక్షలాది మంది (ప్రేమతో కలిసి మెలసి వుండటం 
చూస్తున్నాం కోట్లాది కుటుంబాలవాళ్లు (ప్రమవల్ల, తమ కష్టాలు 
మరిచిపోతున్నారు వందలాది దేశాలు కలిసివున్నాయి దీన్ని హిస్టరీ 
పేర్కొనదు దయ, ప్రేమ, సత్యధార ఆగిపోయినప్పుడే హిస్టరీ దాన్ని 
పర్కొటుంది ఒకే కుటుంబానికి చెందిన యిద్దరు సోదరులు 
పొట్లాడుకున్నారు వారిలో ఒకడు రెండవవాడి మీద సత్యాగ్రహబలాన్ని 
ప్రయోగించాడు దానితో వైరం సమసిపోయింది ఇద్దరూ కలిసి 
పోయారు దీన్ని గురించి వ్రాసేవారెవరు? అలా కలవకుండా యిద్దరు 
సోదరులు, వకిళ్ల సాయంతోనో, యింకొకరి సాయంతోనో వైరం 
పెంచుకొని కొట్టుకుంటే, లేకకోర్టుకు ఎక్కి (కోర్టులు కూడా 
ఆయుధబలమే) కొట్టుకుంటే వాళ్లపిర్లు పత్రికలకు ఎక్కుతాయి. 


102 సత్యాగ్రహము - ఆత్మబలయి 


ఇరుగుపారుగువాళ్లు వాళ్లను చూస్తారు చరిత్రకి కూడా బహుశ వాళ్ళు 
ఎక్కవచ్చు కుటుంబాలకు, తెగలకు వర్తించే సత్యమైన విషయాలు, 
దేశాలకు కూడా వర్తిస్తాయి కుటుంబానికి ఒక చట్టం, దేశానికి మరో 
చట్టం అని అనడానికి కారణం ఎమీ కనబడదు హిస్టరీ అస్వాభావికమైన 
విషయాల్ని పేర్కొంటుంది సత్యాగ్రహం స్వాభావికమైనది అందువల్ల 
దాన్ని గురించి ఎవ్వరూ వ్రాయరు 

పారకుడు : మీ మాటలవల్ల సత్యాగ్రహబలానికి సంబంధించిన 
ఉదాహరణలు చరిత్రలో వ్రాయబడవు అని తేలుతున్నది ఈ 
సత్యాగ్రహాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవవలసిన అవసరం వున్నది 
మీరు చెప్పదలుచుకున్న నిషయాన్ని స్పష్టమైన శబ్బాల్లో చెబితే మంచిదని 
అభిప్రాయపడుతున్నాను. 

సంపాదకుడు : సత్యాగ్రహాన్ని లేక ఆత్మబలాన్ని ఇంగ్లీషులో 
“పాసివ్‌ రెసిస్టెన్స్‌, అని అంటారు తమ అధికారాలు పొందుటకు 
దుఃఖాలు కష్టాలు స్వయంగా అనుభవించే వారి విధానాన్ని సూచించుటకు 
యీ శబ్దాన్ని వాడారు దీని లక్ష్యం యుద్ధలక్ష్యానికి భిన్నమైనది నాకు 
యిష్టం లేని పనిని నేను చేయకుండా అక్కడ సత్యాగ్రహాన్ని లేక 
ఆత్మబలాన్ని ఉపయోగిస్తానన్నమాట 

ఉదాహరణకు నాకు వర్తించే చట్టాన్నాకదాన్ని (ప్రభుత్వం 
ప్యాసుచేసిందనుకోండి ఆచట్టం నాకు యిష్టం కాదు కనుక దాన్ని 
వ్యతిరేకిస్తూ ప్రభుత్వంమీద పెద్ద దాడి చేసి ఆ చట్టాన్ని నేను రద్దు 
చేయిస్తే శరీర బలాన్ని ఉపయోగించానని అంటారు అసలు ఆ 
చట్టాన్ని అంగీకరించను, అందువల్ల కలిగే కష్టనష్టాల్ని భరిస్తాను అని 
అంటే దాన్ని సత్యాగ్రహం లేక ఆత్మబలం అని అంటారు సత్యాగ్రహంలో 
నా బలిదానం చోటుచేసుకుంటుందన్నమాట ఇతరుల భోగాల్ని, 
బలిదానాన్ని తాను కోరకుండా, తన భోగాల్ని బలిచేయడం ఉత్తమం 


హింద్‌ స్వరాజ్యం 103 


అని అందరూ అంటారు ఇంతే గాక సత్యాగ్రహంతో పోరాడుతున్నప్పుడు, 
ఆ పోరు తప్పుదోవపడితే పోరాటం సాగిస్తున్నవాడే దుఃఖాల్ని అనుభవిస్తాడు 
అంటే అతడు చేసిన తప్పుకు శిక్ష అతడే అనుభవిస్తాడన్నమాట 
పారపాట్లు దొర్లిన యిలాంటి ఘట్టాలు చాలా వున్నాయి ఫలానా పని 
తప్పు అని ఎవ్వడూ బల్లగుద్ది చెప్పలేడు ఒకడికి తప్పని తోస్తే అతడు 
ఆ పని చేయకూడదు దుఃఖాలు, కష్టాలు అతడే అనుభవించాలి 
ఇదే సత్యాగ్రహకీలకం 

వొరకుడు : అయితే మీరు చట్టాన్ని ధిక్కరిస్తున్నారన్నమాట ఇది 
విశ్వసనీయత అని అనిపించుకోదు మనం చట్టాన్ని అంగీకరించే 
జనంలో చేరతాంగదా! కాని మీరు అతివాదుల్ని సైతం యీ విషయంలో 
అధిగమిస్తున్నట్ట్లు కనబడతున్నది అంగీకరించబడిన చట్టాల్ని 
పాటించవలసిందే చట్టం సరిగా లేకపోతే దాన్ని రూపొందించిన వాణ్ణీ 
చితకబాది వెళ్లగొట్టాలి అని అతివాదులు అంటారు 


సంపాదకుడు : నేను ముందుకు వెళుతున్నానా లేక వెనక్కి 
వెళుతున్నానా అని మీరు యోచించకూడదు నేను అలా 
యోచించకూడదు ఎది మంచిదో వెతకడమే మన పని దాని ప్రకారం 
నడుచుకోవాలన్నదే నా కోరిక 

మనం చట్టాల్ని అంగీకరించేవాళ్లం అంటే మనం సత్యాగ్రహులం 
అనేకదా దాని అర్థం? మనకు చట్టం యిష్టం కాకపోతే ఆ చట్టాన్ని 
రూపొందించినవారి తల చితక్కొట్టకుండా ఆ చట్టాన్ని రద్దు చెయించుటకు 
మనం ఉపవాసం చేస్తాం స్వయంగా కష్టాలు అనుభవిస్తాం ఇదే 
సత్యాగ్రహి చేయవలసిన పని మంచిదైనా, చెడ్డదైనా చట్టాల్ని 
పాటించవలసిందే అని యిప్పుడు అర్థం చెబుతున్నారు మొదట ఇలా 
వుండేది కాదు. ఎలాటి చట్టాన్నైనా సరే, అది తప్పని తేలితే 
ఉల్లంఘించే వారు అందుకోసం కష్టాలు సహించేవారు 


104 సత్యాగ్రహము - ఆత్మబలము 


చట్టం మనకు యిష్టంకాకపోయినా దాన్ని పాటించవలసిందే అని 
చెప్పడం మగటిమికి విరుద్దం. ధర్మానికి విరుద్దం బానిసత్వానికి 
చిహ్నం తన ఎదుట బట్టలు ఊడదీసుకొని జనం నాట్యం చేయాలని 
ప్రభుత్వం కోరుతుంది మనం ఆ విధంగా నాట్యం చేస్తామా? “మీ 
చట్టాల్ని మీ యింట్లో పెట్టుకోండి నేను బట్టలు ఊడదీసుకోను, మీ 
ఎదుటనాట్యం చేయను” అని ప్రభుత్వానికి సత్యాగ్రహినైన నేను 
చెబుతాను అయితే యీనాడు మనమంతాకూడా అసత్యాగ్రహులం 
అయిపోయాం ప్రభుత్వం చేసే దుర్మార్గాలముందు వంగి, బట్టలు 
ఊడదీనుకొని, నాట్యం చేయడమేగాక అంతకంటే హీనంగా 
వ్యవహరిస్తున్నాం 

మానవత్వం వున్న మనిషి, దేవుడికి మాత్రమే భయపడతాడు. 
మరొకరెవ్వరికీ భయపడడు. ఇతరులు చేసిన చట్టాలు అతణ్ణి 
బంధించలేవు “మీరు యిలా చేసితీరాలి” అని పాపం ప్రభుత్వం కూడా 
అనదు. అయితే “ఇలా చేయకపోతే నీకు శిక్రపడుతుంది” అని మాత్రం 
అంటుంది మనం అధమస్థితిలో వున్నాం గనక, “మనం అలా 
చేయాల్సిందే, అదే మన కర్తవ్యం, అదే మన ధర్మం అని అనుకుంటున్నాం 

మనకు ఎ చట్టమైనా అన్యాయమైనదిగా అనిపించితే దాన్ని 
అంగీకరించడం మొగతనపు లక్షణంకాదని, ఎవ్వరి దుర్మార్గము మనల్ని 
బంధించలేదని ప్రజలు ఒక్కసారి నేర్చుకుంటే చాలు అంతా మార్గానికి 
వస్తుంది అదే స్వరాజ్యానికి కీలకం ఎక్కువమంది చెప్పిన మాటను, 
తక్కువగా వున్న జనం అంగీకరించాలి అనుమాట న్యాయబద్దం కాదు. 
అది అపోహమాత్రమే ఎక్కువమంది చెప్పింది తప్పని, తక్కువ మంది 
చెప్పింది ఒప్పని తేలిన ఎన్నో ఉదాహరణలు మనకు కనబడతాయి 
ఎన్నో సంస్కరణలు అలా జరిగాయి తక్కువ మంది జనం చెప్పిన 
విషయాల్ని ఎక్కువమంది అమలుపరిచారుకదా! మోసగాళ్ల గ్రామంలో 
ఎక్కువమంది జనం మోస విద్యను నేర్చుకోవాలి అని నిర్ణయిస్తే, 


హింద్‌ స్వరాజ్యం 105 


అక్కడి సాధువ్యక్తి మోసగాడు కాగలడా? అన్యాయపు చట్టాన్ని 
అంగీకరించాలి అనే అపోహ తొలగనంతవరకు మన బానిసత్వం పోదు 
ఇట్టి అపోహను కేవలం సత్యాగ్రహి మాత్రమే తొలగించగలడు 

శారీరకబలాన్ని ఉపయోగించడం, ముందుగుండు సామగ్రిని 
ఉపయోగించడం సత్యాగ్రహ చట్టానికి విరుద్దం అంటే మనకు 
యిష్టమైనదాన్ని యితరులకు యిష్టంకాని దాన్ని బలవంతంగా వారిమీద 
రుద్దుతున్నామన్నమాట ఇదే సక్రమం అని అనుకుంటే ఎదుటి వాడు 
మనమీద మందుగుండు సామగ్రిని ప్రయోగించి మన చేత 
ఒప్పించవచ్చుగదా! ఈ విధంగా అయితే మనం ఎకాభిప్రాయానికి 
రాలేము గానుగ ఎద్దులా కండ్లకు గంత కట్టుకొని మనం 
పురోగమిస్తున్నామని అనుకోవడం సరికాదు నిజానికి గానుగ ఎద్దులా 
మనం గుండ్రంగా తిరుగుతూనే వుంటాం తనకు యిష్టం కాని చట్టాన్ని 
అంగీకరించి ఆ ప్రకారం నడుచుకొనుటకు మనిషి కట్టుబడిలేడని 
అంగీకరించేవాళ్లు సత్యాగ్రహమను సాధనాన్ని అంగీకరిస్తారు. లేకపోతే 
భయంకరమైన ఫలితాలు కలుగుతాయి 


పాఠకుడు : మీరు చెప్పిందంతా వింటూవుంటే సత్యాగ్రహం 
బలహీనులకు బాగా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తున్నది వాళ్ళు 
బలవంతులైనప్పుడు ఫిరంగులు వాడవచ్చుకదా! 

సంవాదకుడు : మీది అజ్ఞానంతో నిండిన మాట సత్యాగ్రహం 
బలహీనుల అస్త్రం కాదు. అది సర్వోపరియైన బలం అన్నిటిని మించిన 
శక్తి ఫిరంగి గుండుకంటే మించిపనిచేసే సత్యాగ్రహశక్తి బలహీనుల 
ఆయుధం అని మిరు ఎలా అనుకుంటున్నారు? సత్యాగ్రహానికి 
అవసరమైన శక్తి సామర్థ్యాలు ఫిరంగి గుండ్ల శక్తి గలవాడి దగ్గర వుండనే 
వుండవు. పిరికివాళ్లు, బలహీనులు యిష్టం కాని చట్టాన్ని ఎదుర్కోగలరని 
మీరు భావిస్తున్నారా? అతివాదులు గుండ్ల బలాన్ని పశుబలాన్ని 


106 సత్యా([గ్రహము - ఆత్మబలము 


సమర్ధిస్తారు అట్టి వాళ్లు చట్టాన్ని ఒప్పుకోమని ఎందుకు చెబుతున్నారు 
వారిని తప్పుబట్టడం నా ఉద్దేశ్యం కాదు వాళ్లు మరో మాటపలకలేరు 
వాళ్లు ఆంగ్లేయుల్ని హతమార్చి రాజ్యం పాందితే మీచేత, నాచేత 
చట్టాన్ని (బలవంతంగా) అంగీకరించేలా చేస్తారు వాళ్ల పద్దతి అది 
కాని సత్యాగ్రహి అలాచేయడు తనకు యిష్టంకాని చట్టాన్ని అతడు 
అంగీకరించడు ఫిరంగి గుండుకు ఎరచేసి శరీరాన్ని నుజ్జు నుజ్జుచేసినా 
సరీ అతడి విధానం మారదు 

ఫిరంగిపేల్చి వందలాది మందిని చంపేవాడికి ధైర్యం అవసరమని 
భావిస్తున్నారా లేక ఫిరంగి గుండుకు ఎరయై శరీరాన్ని ముక్కలుకానిచ్చే 
వాడికి ధైర్యం అవసరమని మీరు భావిస్తున్నారా? ప్రాణాల్ని అరిచేతలో 
పెట్టుకొని, తాను నమ్మిన సత్యంకోసం నిలబడగలిగిన వాడే రణ 


వీరుడౌగ్షీం_గారి - nr 
ఒక్కటిమాత్రం నిజం కాపురుషుడు క్షణంసేపు కూడా సత్యాగ్రహికాడు 
కాజాలడు 22౯ 5౦ Sree a 


ఒక్క మాట మాత్రం నిజం శారీరికంగా బక్కగా వున్నవాడు 
నత్యాగ్రపా కావచ్చు ఒక మనిషియే నత్యాగ్రపొకావచ్చు 
లక్షలాదిమందికూడా సత్యాగ్రహులు కావచ్చు పురుషుడూ సత్యాగ్రహి 
కావచ్చు స్తీ కూడా సత్యాగ్రహి కావచ్చు అందుకోసం వారికి స్థావరం, 
మంది మార్చలం అవసరం లేదు వస్తాదులవలె కుస్తీలు పట్టడం 
ఎలాగో నేర్చుకోనవసరం లేదు తన మనస్సును వశం చేసుకోగలిగితేచాలు, 
అతడు అడివిరాజులా, సింహంలా గర్జించగలుగుతాడు అతడి శతృవుల 
గుండెలు ఆ గర్జన విని పగిలిపోతాయి 

సత్యాగ్రహి రెండు వైపుల పదునుగల కత్తివంటివాడు దాన్ని ఏ 
విధంగానైనా ఉపయోగించవచ్చు దాన్ని వాడినవాడు, దానికి ఎర 
అయినవాడు యిద్దరూ క్షేమంగా వుంటారు ఆ కత్తి రక్తాన్ని కార్చదు, 
కాని అంతకంటే బలంగా పనిచేస్తుంది దానికి తుప్పుపట్టదు దాన్ని 


హింద్‌ స్వరాజ్యం 107 


ఎవ్వరూ దొంగిలించలేరు ఒక సత్యాగ్రహి మరో సత్యాగ్రహితో పోటీకి 
దిగితే అతడికి అలసటకలుగదు సత్యాగ్రహికత్తికి “ఒరి అక్కరలేదు 
ఎవ్వరూ దాన్ని కాజేయలేరు మీరు సత్యాగ్రహాన్ని బలహీనుల సాధనం 
అని భావించడం పూర్తిగా తప్పు 


వారకుడు : అది భారతదేశము యొక్క విశిష్ట ఆయుధం అని 


మీరు అన్నారు అయితే భారతదేశంలో ఫిరంగిబలం 
ఉపయోగించబడలేదా? 


సంపొదకుడు : మీరు భారతదేశమంటే కొద్దిమంది రాజులని 
భావిస్తున్నారు. నా దృష్టిలో భారతదేశ మంటే కోట్లాదిమంది రైతులు 
మీదనే ఆధారపడి రాజులు, మనము అంతా జీవిస్తున్నాం రాజులు 
ఆయుధాలు తప్పక ఉపయోగిస్తారు అది వారికి అలవాటు 
అయిపోయింది. అధికారం చలాయించాలి కదా! అయితే వారి 
అధికారాన్ని శిరసావహించేవారికి మాత్రం ఫిరంగిబలం అవసరంకాలేదు 
ప్రపంచమందలి ప్రజల్లో ఎక్కువమంది ఆజ్ఞను పాలించేవారే వారికి 
ఫిరంగిబలాన్నో లేక సత్యాగ్రహబలాన్నో నేర్పాలి ఫిరంగిబలం నేర్చుకుంటే 
రాజులు, ప్రజలు యిద్దరూ పిచ్చివాళ్లు అయిపోతారు ఆజ్ఞను 
శిరసావహించే జనం సత్యాగ్రహాన్ని నేర్చుకున్నవారైతే, అక్కడి రాజు చేసే 
దుర్మార్గం మూడు అడుగుల పొడవైన కత్తిని దాటి ముందుకు పోలేదు. 
ఆజ్ఞను పాటించేవారు అన్యాయపు ఆజ్ఞను లెక్కచేయరు మన రైతులు 
ఎన్నడూ ఒకరికత్తి ముందు తలవంచలేదు. వంచరుకూడా. వాళ్లకు 
కత్తులు దూయడం తెలియదు ఎవ్వరికత్తికీ వాళ్లు వెరువరు. వాళ్లు 
మృత్యువును దిండుగా పెట్టుకొని నిద్రపోయే మహాప్రజలు. అంటే 
మృత్యుభయాన్ని వదిలివేశారన్నమాట. నేను ఎదో “పెంచి 
చెబుతున్నానుకదూ! నిజమే. అయితే కత్తి బలానికి చకితులై పోయిన 
వాళ్లకు యిది తక్కువే 


108 సత్యాగ్రహము - ఆత్మబలము 


రైతులు, ప్రజాసంఘాలు, తమ వ్యవహారాలకు, రాజ్య వ్యవహారాలకు 
సత్యాగ్రహాన్ని ఉపయోగించారు రాజులు దుర్మార్గాలు చేసినప్పుడు 
ప్రజలు ఎదురుతిరిగారు సత్యాగ్రహం అంటే అదే నాకు బాగా 
జ్ఞాపకం ఒక సంస్థానం మందలి రైతులకు ఒక చట్టం యిష్టం కాలేదు 
దానితో రైతులంతా గ్రామాన్ని వదిలివేసి మరోచోటుకి వెల్లి పోసాగారు 
రాజు కంగారు పడిపోయాడు, రైతుల్ని క్షమాపణ కోరాడు చట్టాన్ని 
రద్దుచేశాడు ఇలాంటి ఉదాహరణలు మన దేశంలో ఎన్నో వున్నాయి 
అయితే యిది భారతభూమి యొక్క ప్రత్యేకత స్వరాజ్యమంటే అదే 

పారకుడు : అయితే శరీరాన్ని బిగించవలసిన అవసరం లేదంటారా? 


సంపాదకుడు : శరీరాన్ని బిగించకుండా సత్యాగ్రహం ఎలా 
సాగుతుంది? అయితే ఒక్క మాట గారాబంగా పెంచబడటం వల్ల, 
తప్పులకు అలవాటుపడి బలహీనపడినందువల్ల కొందరు నీరసపడతారు. 
మరోబలంలేని చోట ఆత్మబలం పనిచేయదు బాల్యవివాహాలనే చెడ్డ 
అలవాట్లను, భోగవిలాసాలనే చెడుపద్దతులను విడనాడి శరీరాన్ని 
బిగించాలి అంటే నడుంబిగించాలన్నమాట బలహీనుణ్ణి, పిరికివాణ్ణి 
అమాంతం ఫిరంగి గుండుకు గుండెను ఎరచేయమని చెబితే, అతడు 
ఆ పని చేయగలడా? 

పాఠకుడు : మీ మాటలవల్ల సత్యాగ్రహి కావడం అంతతేలిక 
కాదని తేలుత్నుది అట్టి స్థితిలో ఏ వ్యక్తి అయినా ఎలా సత్యాగ్రహి 
కాగలడు? 

సంపాదకుడు : సత్యాగ్రహి కావడం తేలికయే ఎంత తేలికయో 
అంత కష్టంకూడా 14 సంవత్సరాల పిల్లవాడు సత్యాగ్రహి కావడం నేను 
చూశాను రోగులు కూడా సత్యాగ్రహులు కావడం చూశాను శారీరికంగా 
బలిష్టులైనప్పటికీ మిగతా విషయాల్లో సుఖంగా వున్నప్పటికీ, 


హింద్‌ స్వరాజ్యం 109 


సత్యాగ్రహులు కాలేకపోయినప్పటకీ, సత్యాగ్రహులు కాలేకపోయిన వారిని 
చూశాను 

అనుభవంమీద చెబుతున్నాను దేశహితం కోసం సత్యాగ్రహులు 
కాదలచినవారు బ్రహ్మచర్యాన్ని అనుష్టించాలి బీదతనాన్ని అనుభవించాలి. 
సత్యాన్ని తప్పక పాటించాలి ఎట్టి పరిస్తితిల్లోనైనా సరే నిర్భయంగా 
వుండాలి. 

బ్రహ్మచర్యం ఒక మహావ్రతం అదిలేనిదే మనస్సుకు బలం 
కలుగదు బ్రహ్మచర్యవ్రతాన్ని పాలించకపోతే మనిషి వీర్యవంతుడు 
కాలేడు పిరికివాడు, బలహీనుడు అయిపోతాడు విషయ వాంఛల్లో 
తారట్లాడే మనస్సుగల మనిషి సింహాన్ని జయించగలడా? ఎన్నో 
ఉదాహరణల ద్వారా యీ విషయాన్ని బుజూచేయవచ్చు అయితే 
ఇల్లు వాకిళ్లు వుండి కాపురం చేస్తున్న వాళ్లు ఎంచేయాలి అని ప్రశ్న 
బయదేరవచ్చు ఇట్టి ప్రశ్న అనవసరం కాపురం చేస్తూ స్త్రీతో బాటు 
ఉంటూ విషయవాంఛలకు దూరంగా వున్నాడని అనడం అంతతేలికకాదు. 
సంతానం పొందుటకు మాత్రమే స్తీ సాంగత్యం చేయమని చెప్పడం 
జరిగింది సత్యాగ్రహికి సంతానేచ్చ వుండకూడదు. సత్యాగ్రహి సంసారిగా 
వుంటూకూడా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు ఈ విషయం ఎక్కువ 
చెప్పవలసిన అవసరంలేదు స్తీ అభిప్రాయం ఏమిటి? ఇదంతా 
సాధ్యమా? అను ప్రశ్నలు అనేకం బయలుదేరుతాయి అయితే 
మహత్కార్యాలు నిర్వర్తించుటకు నడుంబిగించిన వారు యిటువంటి 
ప్రశ్నలకు పరిష్కారాలు కనుగొనక తప్పదు. 

అలాగే బీదతనాన్ని సత్యాగ్రహి అనుభవించాలి ధన వ్యామోహం, 
సత్యాగ్రహపాలనం రెండూ కలిసి ముందుకు సాగవు అంతమాత్రాన 
డబ్బు వున్నవాళ్లు ఆ డబ్బును పారవేయమని చెప్పను అయినా డబ్బు 
విషయంలో సత్యాగ్రహి ఉదాసీనంగా వుండాలి. సత్యాగ్రహి దగ్గర గల 
డబ్బు పోయినా చింతించకూడదు. 


హింద్‌ స్వరాజ్యం 109 


సత్యాగ్రహులు కాలేకపోయినప్పటకీ, సత్యాగ్రహులు కాలేకపోయిన వారిని 
చూశాను 

అనుభవంమీద చెబుతున్నాను దేశహితం కోసం సత్యాగ్రహులు 
కాదలచినవారు బ్రహ్మచర్యాన్ని అనుష్టించాలి బీదతనాన్ని అనుభవించాలి. 
సత్యాన్ని తప్పక పాటించాలి ఎట్టి పరిస్తితిల్లోనైనా సరే నిర్భయంగా 
వుండాలి. 

బ్రహ్మచర్యం ఒక మహావ్రతం అదిలేనిదే మనస్సుకు బలం 
కలుగదు బ్రహ్మచర్యవ్రతాన్ని పాలించకపోతే మనిషి వీర్యవంతుడు 
కాలేడు పిరికివాడు, బలహీనుడు అయిపోతాడు విషయ వాంఛల్లో 
తారట్లాడే మనస్సుగల మనిషి సింహాన్ని జయించగలడా? ఎన్నో 
ఉదాహరణల ద్వారా యీ విషయాన్ని బుజూచేయవచ్చు అయితే 
ఇల్లు వాకిళ్లు వుండి కాపురం చేస్తున్న వాళ్లు ఎంచేయాలి అని ప్రశ్న 
బయదేరవచ్చు ఇట్టి ప్రశ్న అనవసరం కాపురం చేస్తూ స్త్రీతో బాటు 
ఉంటూ విషయవాంఛలకు దూరంగా వున్నాడని అనడం అంతతేలికకాదు. 
సంతానం పొందుటకు మాత్రమే స్తీ సాంగత్యం చేయమని చెప్పడం 
జరిగింది సత్యాగ్రహికి సంతానేచ్చ వుండకూడదు. సత్యాగ్రహి సంసారిగా 
వుంటూకూడా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు ఈ విషయం ఎక్కువ 
చెప్పవలసిన అవసరంలేదు స్తీ అభిప్రాయం ఏమిటి? ఇదంతా 
సాధ్యమా? అను ప్రశ్నలు అనేకం బయలుదేరుతాయి అయితే 
మహత్కార్యాలు నిర్వర్తించుటకు నడుంబిగించిన వారు యిటువంటి 
ప్రశ్నలకు పరిష్కారాలు కనుగొనక తప్పదు. 

అలాగే బీదతనాన్ని సత్యాగ్రహి అనుభవించాలి ధన వ్యామోహం, 
సత్యాగ్రహపాలనం రెండూ కలిసి ముందుకు సాగవు అంతమాత్రాన 
డబ్బు వున్నవాళ్లు ఆ డబ్బును పారవేయమని చెప్పను అయినా డబ్బు 
విషయంలో సత్యాగ్రహి ఉదాసీనంగా వుండాలి. సత్యాగ్రహి దగ్గర గల 
డబ్బు పోయినా చింతించకూడదు. 


హింద్‌ స్వరాజ్యం 111 


బలప్రియులకు ఉంటాయి అందుకు కారణం భయమే మనిషిని 
భయం వదిలిందీ అంటే అతడిచేతి యందలి కత్తి జారిపడిపోయినట్లె 
ఇక కత్తి పట్టవలసిన అవసరమే వుండదు సింహం ఎదురుగా 
వస్తున్నాడు మనిషి. సింహాన్ని చూడగానే అతని చేతిలోని కర్రతనంతట 
తానే రక్కున లేచింది అంటే భయం అతణ్డి వదలనట్లేకదా! నిర్భయంగా 
ఉండాలని అతడు బట్టీబట్టిన పారాలు అక్కడే ఆగిపోయాయన్నమాట 
వెంటనే కర్రను పారవేశాడు నిర్భయుడై నిర్భీకుడై నిలబడ్డాడు అతడే 
నిజమైన సత్యాగ్రహి 
* x శే 


18 
విద్య 


పారకుడు : మీరు యిన్ని విషయాలు చెప్పారు కాని ఎక్కడా 
విద్య యొక్క ఆవశ్యకతను గురించి చెప్పలేదు విద్యావ్వాప్తి జరగడం 
లేదని గట్టిగా ఆరోపిస్తూవుంటాం నిర్భంధ విద్యా విధానాన్ని గురించి 
దేశమందంతటా జరుగుతున్న ఉద్యమాన్నిచూస్తున్నాం గాయక్వాడ్‌ 
మహారాజు తన రాజ్యంలో అనివాద్య విద్యావిధానాన్ని అమలుజరిపారు 
అందరి దృష్టినీ ఆ కార్యక్రమం ఆకర్షించింది వారికి ధన్యవాదాలు 
సమర్పిస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నింటినీ వ్యర్థమని భావించాలా? 

సంపాదకుడు : మన సభ్యత ఉత్తమమైనది అని మనం 
భావిస్తున్నప్పుడు, యిలాంటి ప్రయత్నాలన్నీ చాలావరకు వ్యర్థమేనని 
నా అభిప్రాయం. గాయక్వాడ్‌ మహారాజు, తదితర ధురంధురులైన 
నాయకులందరి మనస్సుల్లో విద్యను గురించి నిర్మలమైన ఉద్దేశ్యం 
పనిచేస్తున్నది అందువల్ల వారికి ధన్యవాదాలు సమర్పించవలసిందే 


112 ఎద్య 


కాని అందువల్ల కలిగే పలితాల్ని గురించి యోచించాలి విద్య, శిక్షణ 
అంటే అర్థం ఎమిటి? కేవలం జనానికి అక్షరజ్ఞానం కల్పించడమే 
అయితే అది ఒక సాధనం మాత్రమే అవుతుంది దానివల్ల మంచీ 
జరుగవచ్చు చెడూ జరగవచ్చు ఒక శస్త్రంతో ఆపరేషను చేసి జబ్బును 
నయం చేయవచ్చు ఆ శస్తమే ఒకరి ప్రాణం తీయడానికి కూడా 
ఉపయోగపడవచ్చు అక్షరజ్ఞానం విషయం కూడా యిలాంటిదే 
చాలామంది దీన్ని చెడుగా ఉపయోగించడం మనం చూస్తున్నాం దాన్ని 
మంచిగా ఉపయోగించడం మాత్రం తక్కువ పరిమాణంలో 
జరుగుతున్నది ఇదే గనుక యదార్ధమైతే అక్షరజ్ఞానంవల్ల ప్రపంచానికి 
మేలుకు బదులు కీడే జరిగిందని చెప్పవచ్చు. 

విద్య అంటే సామాన్యఅర్థం అక్షర జ్ఞానం జనానికి వ్రాయడం, 
చదవడం, లెక్కలు వేయడం దీన్ని ప్రారంభిక విద్య అని అంటారు. 
ఒక రైతు నిజాయతీగా పనిచేసి ఆహారం సంపాదించుకుంటున్నాడు. 
అతడికి ప్రపంచజ్ఞానం వున్నది తన తల్లితండ్రులతో ఎలావ్యవహరించాలో, 
తనభార్యతో ఎలా వ్యవహరించాలో, తన పిల్లలతో ఎలా వ్యవహరించాలో, 
తను నివసిస్తున్న గ్రామంలో తాను ఎలా నడుచుకోవాలో, అతడికి బాగా 
తెలుసు నీతిని గురించి అతడికీ తెలుసు. అయితే చేవ్రాలు చేయడం 
అతనికి రాదు అతనికి అక్షరజ్ఞానం కల్పించి ఎమి చేయాలని 
భావిస్తున్నారు? అతడి సుఖాల్లోమీరు చేసే పెంపుదల ఎమిటి? అతడి 
గుడిసెను గురించి,అతడి స్థితిని గురించి అతడి మనస్సులో అసంతృప్తి 
కలిగించాలని భావిస్తున్నారా? అలా చేయదలుచుకుంటే అక్షరజ్ఞానం 
కల్పించవలసినవసరం లేదు పాశ్యాత్య నాగరికతా వ్యామోహంలో 
పడిపోయి మనం జనానికి విద్య నేర్పాలని ప్రచారం ప్రారంభించాం 
కాని దాని వెనుక ముందుగల విషయాల్ని గురించి మనం యోచించడం 
లేదు 


హింద్‌ స్వరాజ్యం 113 


ఇక ఉన్నత విద్యను గురించి యోచిద్దాం నేను భూగోళవిద్య 
నేర్పాను ఖగోళ విద్యనేర్చాను ఆల్‌జీబ్రాలోను, జ్యామె(ట్రీలోను నిధిని 
భూగర్భ శాస్త్రాన్ని జెపోసన పట్టాను. అయితే అందువల్ల ఒరిగిందేమిటి? 
తద్వారా నాకు నేను చేసుకున్న మేలు ఏమిటి? ఇరుగుపొరుగు వారికి 
నేను చేసిన మేలు ఏమిటి? ఇంతటి జ్ఞాన సంపాదనకు ఉద్దేశ్యం 
ఎమిటి? నాకు కలిగిన లాభం ఎమిటి?విద్యను గురించి చెబుతూ ఒక 
ఆంగ్ల విద్వాంసుడు “అతడు నిజమైన విద్యగడించాడు తద్వారా తన 
శరీరాన్నివశమునందు వుంచుకోగలిగాడు అతడు నిజమైన విద్య 
ఆర్జించాడు తద్వారా తన బుద్దిని శుచిగాను, శాంతంగాను, 
న్యాయబద్దంగాను వుంచుకోగలిగాడు అతడు నిజమైన విద్య నేర్పాడు 
తద్వారా అతని మనస్సు ప్రకృతి సహజ నియమాల ప్రకారం 
నడుస్తున్నది ఇంద్రియాలు అతడి ఆధీనంలోవున్నాయి చెడ్డపనులంటే 
అతడికి అసహ్యం ఇతరుల్నితనవలె చూచుకుంటున్నాడు ఇలాంటి 
వ్యక్తియే నిజమైన విద్యార్దన కావించిన సుశిక్షితుడు అతడు ప్రకృతి 
నియమాల ప్రకారం జీవిస్తున్నాడు ప్రకృతి అతలణ్బీ చక్కగా 
ఉపయోగించుకుంటున్నది అతడు ప్రకృతిని చక్కగా 
ఉపయోగించుకుంటున్నాడు” అని పేర్కొన్నాడు 

ఇదే నిజమైన విద్య అయితే నేను నేర్చిన ఉన్నత విద్య, నిను 
సంపాదించిన డిగ్రీలు మనస్సును, ఇంద్రియాలను జయించుటకు 
ఉపయోగపడలేదని ఒట్టుపెట్టుకొని మరీ చెప్పగలను కనుక యీనాటి 
ప్రారంభిక విద్యగానీ, ఉన్నత విద్యగానీ మనిషిని మనిషిగా తీర్చిదిద్దుటకు 
ఉపయోగపడటం లేదు ఈనాటి విద్యవల్ల మనం మన కర్తవ్యాన్ని 
గుర్తించడం లేదు. 

పారకుడు : ఇదే నిజమైతే మిమ్ము ఒక ప్రశ్న అడుగుతాను ఇట్టి 
శక్తి మీరు దేనిద్వారా గడించి యీ విధంగా మాట్లాడగలిగారో చెప్పండి? 


114 ఎద్య 


అక్షరజ్ఞానం పొంది, ఉన్నత విద్య గడించియుండకపోతే యిన్ని 
విషయాలు మీరు నాకు చెప్పగలిగి యుండేవారా? 

సంపాదకుడు . మంచి ప్రశ్న మీకు నేనిచ్చే సమాధానం కూడా 
తిన్నగానే వుంటుంది ఉన్నతవిద్యయో, నిమ్న విద్యయో పొందియుండక 
పోతే నేను దద్దమ్మనై వుండేవాడనని అనుకోవడం సరికాదు ఇప్పుడు 
యిట్టి విషయాలు చెప్పి నలుగురికి ఉపయోగపడాలని భావిస్తున్నాను 
చదివినదాన్ని ఉపయోగంలోకి తెస్తున్నాను నిజంగా నేను చేస్తున్నది 
ఉపయోగకారి అయితే, దాన్ని కోట్లాదిమంది సోదరుల కోసం కాక, 
మీ వంటి చదువుకున్నవారికోసం వినియోగించాలని భావిస్తున్నాను దీని 
వల్ల నేను చెప్పిన విషయానికి బలం చేకూరుతుంది నేను, మీరు 
యిద్దరం తప్పుడు విద్యాజాలంలో చిక్కుకుపోయాం ఇప్పుడు నేను 
ఆ జాలాన్నుంచి ముక్తిపాందానని భావిస్తున్నాను ఆ నా అనుభవాన్ని 
మీకు అందిస్తున్నాను. పొందిన అనుభవంవల్ల పారం నేర్చుకొని, 
అందలి కుళ్ళును మీకు చూపిస్తున్నాను 

మీరు నన్ను అడిగిన ప్రశ్నలో ఒక పారపాటుచేశారు నేను 
అక్షరజ్ఞానాన్ని ఎన్నడూ చెడ్డదని అనలేదు అట్టి జ్ఞానానికి, మనం 
విగ్రహంలా పూజచేయకూడదని చెప్పాను అది మనకు కామధేనువు 
వంటిదికాదు అది తన చోట వుండవచ్చు ఆ చోటు ఎమిటి? నేను, 
మీరు తద్వారా మన ఇంద్రియాల్ని వశంలో వుంచుకోగలగాలి నీతి 
నిజాయతీకి స్ఫూర్తి చేకూర్చగలగాలి అప్పుడు అక్షరజ్ఞానం వల్ల 
ఉపయోగం పొందగలం అట్టి విద్య మనకు మంచి ఆభూషణం 
అవుతుంది అయితే విద్య కేవలం ఆభూషణంగానే ఉపయోగపడితే 
దాన్ని నిర్బంధం చేయనవసరం లేదు అందుకు మన పాత స్కూళ్లు 
చాలు అందే నీతికి ప్రాధాన్యం యిచ్చారు ఆ పునాది మీద కట్టే 
భవనం గట్టిగా వుంటుంది 


హింద్‌ స్వరాజ్యం 115 


పారకుడు : అసలు ఇంగ్లీషు విద్య స్వరాజ్యానికి ఉపయోగపడదని 
మీరు భావిస్తున్నారు కదూ! 

సంపాదకుడు : అందుకు “అవును, కాదు” అని నా సమాధానం 
కోట్లాదిమంది జనానికి ఆంగ్ల విద్య నేర్పడం వాళ్లను బానిస శృంఖలాల్లో 
యింకా బంధించడమే లార్డ్‌ మెకాలే విద్యకు వేసిన పునాది నిజంగా 
బానిసత్వానికి ఉపయోగపడేదే ఇట్టి తలంపుతోనే అతడు తన 
ప్రణాళికను రూపొందించాడని నేను అనను కాని అది మనకు 
ఉపయోగపడలేదు. ఇప్పుడు మనం మన స్వరాజ్యాన్ని గురించి 
పరాయిభాషలో మాట్లాడుతున్నాం. ఇది విచారకరమైన విషయం 
ఇంగ్లీషువాళ్లు ఎ విద్యను వదిలివేశారో, దాన్ని మనం పుచ్చుకుంటున్నాం 
ఇది గమనించవలసిన విషయం ఇందలి ఫలానా విషయం 
మంచిదిగాదు, అని ఆంగ్ల విద్యాంసులే చెబుతున్నారు అసలు యీ 
విద్యను ఇంగ్లీషువాళ్లు మరిచిపోయారు దాన్ని మనం అజ్ఞానంవల్ల 
కరుచుక్కూర్చుంటున్నాం అక్కడ తమ తమ భాషల్ని అభివృద్ధి 
చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటున్నారు. వెల్స్‌ ఇంగ్లాండ్‌ నందలి 
ఒక చిన్న కేంద్రం అక్కడిభాష ధూళితో సమానం ఎవ్వరూ దాన్ని లెక్క 
చెయ్యరు అటువంటి జీర్ణమైన భాషోద్దరణకు అక్కడివాళ్లు పూనుకున్నారు 

వెల్స్‌ బాలురు వెల్స్‌ భాషలోనే మాట్లాడాలని కృషి చేస్తున్నారు 
ఈ కార్యక్రమంలో ఇంగ్లాండు కోశాధిపతి లాయడ్‌ జార్జి ప్రముఖంగా 
పాల్గొంటున్నాడు. ఇక మన స్థితి ఎలా వున్నది? మనం ఒకళ్లకొకరం 
ఉత్తరాలు తప్పులతో కూడిన ఇంగ్లీషులో వ్రాసుకుంటున్నాం ఎం.ఎ. 
పరీక్షలో ప్యాసైనవాడు కూడా తప్పు ఇంగ్లీషు వ్రాస్తున్నాడు మన ఉన్నత 
భావాల్ని సైతం ఇంగ్లీషు భాషలో వెల్లడిస్తున్నాం మన కాంగ్రెస్‌ 
వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే సాగుతున్నాయి ఈ పద్ధతి యిలాగే 
కొనసాగితే రాబోయే తరంవారు మనల్ని తిరస్కరిస్తారు. వాళ్ల శాపం 
మన ఆత్మలకు తగులుతుంది 


116 ఎద్య 


ఆంగ్ల విద్యాబోధనద్యారా మన దేశం బానిస అయిపోయిందను 
విషయం మనం గ్రహించాలి ఆంగ్ల విద్యాబోధనవల్ల డాబుసరీలు, 
మమత్వాలు, దుర్మార్గాలు పెరిగాయి. ఇంగ్లీషు నెర్చిన వ్యక్తులు ప్రజల్ని 
మోసగించడానికి, వాళ్లను బాధపెట్టడానికి వెనుకంజవేయడంలేదు 
ఇంగ్లీషువిద్య నేర్చిన మనం యిప్పుడు అట్టి స్థితిని తగ్గించుటకు 
ప్రయత్నించితే, బుణంలో కొద్ది భాగమైనా తీర్చినవాళ్లమవుతాము 

ఎమండీ! మన దేశంలో నేను న్యాయం కావాలనుకుంటే 
ఇంగ్లీషుభాషను ఉపయోగించాలా? బారిష్టరు అయిన తరువాత నా 
భాషలో నేను మాట్లాడడానికే వీలులేదా? మరొకడు తర్జుమా చేయాలా? 
ఇదేమి డాంబికం? ఇది బానిసత్వానికి పరాకాష్ట కాదా? ఈ విషయంలో 
అసలు తప్పు ఇంగ్లీషు వాళ్లదా లేక మనదా? అసలు భారతదేశాన్ని 
బానిసదేశంగా మార్చింది ఇంగ్లీషువచ్చిన మనమే కదా? అందువల్ల 
అందుకు బాధ్యులం మనమే తాకిడి మనకే తగలాలి తప్పదు 
అవును, కాదు అని సమాధానం చెబుతానని చెప్పాను. అవునును 
గురించిన వివరం తెలియజేశాను ఇక “కాదు” ఎలాగో చెబుతాను. 
మనం ఇంగ్రీషు విద్యావిధానం అనే రోగానికి బాగా గురి అయ్యాం 
ఆ రోగం బాగా ముదిరి పోయింది. ఆ విద్యను నేర్చుకోకుండా 
దూరంగా వుండలేని స్థితి సంప్రాప్తించింది అయితే యీ విద్య నేర్చిన 
వాళ్లు దాన్ని నక్రమంగా వినియోగించాలి. ఇంగ్తీషువాళ్లతో 
వ్యవహరించేటప్పుడు ఇంగ్లీషును వాడాలి. భారతీయులు మాట్లాడే 
భాషను మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఇంగ్లీషును వాడాలి ఇంగ్లీషు 
వాళ్లు తమ సభ్యతవల్ల ఎంత విసుగెత్తి పోయారో తెలుసుకొనుటకు 
ఇంగ్లీషును వాడాలి ఇంగ్లీషునేర్చినవాళ్ల బిడ్డలకు ముందుగా నీతిని 
గురించి బోధించాలి వాళ్ల మాతృభాషను వాళ్లకు నేర్పాలి మరో 
భారతీయభాషను వాళ్లకు నేర్పాలి. ఆ పిల్లవాడికి వయస్సు వచ్చిన 


హింద్‌ స్వరాజ్యం 117 


తరువాత, డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతోగాక, ఇంగ్లీషు ఉధృతాన్ని 
తగ్గించాలనే ఉద్దేశ్యంతో వాళ్లు ఇంగ్లీషు నేర్చుకున్నా పరవాలేదు 
దానితోపాటు ఇంగ్లీషులో ఎమి నేర్చుకోవాలో, ఎమి నేర్చుకోకూడదో 
కూడ మనం యోచించాలి ఎఎ శాస్త్రాలు చదవాలో కూడా నిర్ణయించాలి 
అసలు ఇంగ్లీషు డిగ్రీలు తీసుకోవడం మనం తగ్గించివేస్తే ఆంగ్ల 
అధికారుల బుర్ర తిరిగిపోతుందనే విషయం కొద్దిగా యోచిస్తే మనకు 
బోధపడుతుంది 

పాఠకుడు : అయితే ఎటువంటి విద్య గరపాలో చెప్పండి? 

సంపాదకుడు : అందుకు సమాధానం పై వివరంలో కొద్దిగా 
లభించిందిగదా! అయినా యీ విషయమై యింకా యోచిద్దాం మనం 
మన బాషలన్నింటి భవిష్యత్తును ఉజ్వలంగాను, దర్జాగాను వుండేలా 
తీర్చి దిద్దాలి మన భాషలోనే విద్యార్ణన కావించాలి అను విషయాన్ని 
గురించి ఎక్కువగా వివరించుటకు యిక్కడ ప్రయత్నించను 
ఉపయోగకరమైన ఇంగ్లీషు పుస్తకాల్ని మన భాషలోకి అనువదించాలి. 
ఎన్నో శాస్తాలు నేర్చుకోవాలనే డాంబికాన్ని భ్రమను మనం 
తొలగించుకోవాలి అన్నిటికంటె ముందు ధర్మాల్ని గురించిన, నీతిని 
గురించిన విద్య నేర్పాలి చదువుకున్న ప్రతి భారతీయుడికి తన 
భాషవచ్చి తీరాలి. అంటే హిందువుకు సంస్కృతం, మహమ్మదీయులకు 
అరబీ, పారసీకులకు ఫారసీ, అందరికీ హిందీ వచ్చి తీరాలి కొంతమంది 
హిందువులు అరబీ, కొంతమంది మహమ్మదీయులు, పారసీకులు 
సంస్కృతం నేర్చుకోవాలి ఉత్తరాది, పశ్చిమ భారతావని ప్రజలు 
తమిళం నేర్చుకోవాలి యావద్భారతావనికి ఒక భాషగా హిందీయే 
ఉండాలి. దాన్ని ఉర్లూ లేక నాగరీ లిపిలో వ్రాయుటకు వీలుకల్పించాలి 
హిందూ మహమ్మదీయుల సంబంధం బలపడుటకు ఎక్కువమంది 


118 ఎద్య 


భారతీయులు రెండు లిపుల్ని నెర్చుకోవడం అవసరం ఇలా జరిగితే 
మనం పరస్పర వ్యవహారాల్లో ఇంగ్లీషు వాడకాన్ని తగ్గించి వేయగలుగుతాం 

ఇదంతా ఎవరికోసం? బానిసలమైపోయిన మనందరికోసమే మనం 
బానిసలమైనందున దేశ ప్రజలు బానిసలై పోయారు మనం 
బానిసత్వాన్నుంచి విముక్తి పొందితే, ప్రజలు తప్పక విముక్తి పొందుతారు 

వొరకుడు : మీరు ధర్మాన్ని గురించిన విద్యా బోధన అని అన్నారు. 
అది చాలా కష్టం కదా! 

సంపాదకుడు : అయినా అదిలేకుండా మన పని జరగదు. 
భారతావని ఎన్నడూ నాస్తిక దేశం కాజాలదు. భారతావని యొక్క 
భూమిలో నాస్తికులు వృద్దిచెందలేరు నిజంగా యిది కష్టమైనపనే ధర్మ 
శిక్షణ అనే సరికి బుర్ర తిరిగిపోతుంది ధర్మాచార్యులు స్వార్భులని, 
డాంబికులని అనిపిస్తుంది. వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్లకు వినమంగా 
మనం నచ్చచెప్పాలి. ధర్మంయొక్క తాళం చెవి ముల్లాల చెతుల్లోను, 
బ్రాహ్మణులచేతుల్లోను వున్నది. వాళ్లకు సద్భుద్ది కలుగకపోతే, ఇంగ్రీషు 
నేర్చుకోవడంవల్ల మనకు కలిగిన భావావేశంతో ప్రజలకు నీతిని 
బోధించాలి ఇదేమంత కష్టమైన పనికాదు హిందూదేశపు సముద్రం 
ఒడ్డున మురికి పేరుకుపోయింది దానితో మురికెత్తినవాళ్లు శుభ్రం 
కావాలి మనంకూడా శుభ్రపడాలి నా యీ వ్యాఖ్య కోట్లాది 
భారతీయులకు వర్తించదు భారతదేశ ప్రజల్ని మంచి మార్గానికి 
తేవాలంటే, మనం కూడా మంచి మార్గాన నడవాలి కోట్లాది మంది 
దేశ ప్రజలు మంచి మార్గంలోనే వున్నారు. వారిలో సంస్కరణ, చెడు, 
బెన్నత్యం, పతనం సమయాన్ని బట్టి వస్తూనే వున్నాయి పాశ్చాత్య 
నాగరికతా వ్యామోహాన్ని మనం పారద్రోలుటకు ప్రయత్నించాలి. అప్పుడు 
మిగతావన్నీ తేలికగా సర్దుకుంటాయి 

ల్‌ శే * 


హింద్‌ స్వరాజ్యం 119 


19 
యంత్రములు 


పారకుడు : మీరు పాశ్చాత్య సభ్యత పనికిరానిది, దాన్ని బయటికి 
గెంటివేయాలి అని చెబుతున్నారు. మనకు ఏ యంత్రమూ అక్కరలేదని 
కూడా అంటారని అనుకోవచ్చునా? 

సంపాదకుడు : నాకు తగిలిన దెబ్బను యీ ప్రశ్న అడిగి మీరు 
మళ్లీ మొదటికి తెచ్చారు మిష్టర్‌ రమేశ చంద్ర దత్త్‌ వ్రాసిన 
“భారతదేశపు ఆర్థిక చరిత్ర ' అను పుస్తకం చదివినప్పుడు కూడా యిట్టి 
స్థితే నాకు కలిగింది ఆ విషయాల్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటే నా 
హృదయం బరువెక్కుతుంది యంత్రాల తాకిడి తగలగానే భారతదేశం 
పనికిమాలినది అయిపోయింది మాంఛస్టరు మనకు చేసిన నష్టానికి 
హద్దులేదు భారతావని యొక్క పనితనమంతా మాంఛస్టరు వల్లనే 
అంతరించిపోయింది 

నేను పొరపడుతున్నాను మాంఛస్టరును తప్పు ఎలా పట్టడం? 
మాంఛస్టరు బట్ట మనం కట్టడం ఆరంభించాం దానితో అక్కడ బట్ట 
తయారు కాసాగింది బెంగాలు ప్రదర్శించిన పరాక్రమాన్ని గురించి విని 
ఎంతో సంతోషించాను బెంగాలునందు బట్టల మిల్లులు లేవు 
అందువల్ల అక్కడిజనం తమ వృత్తిని ప్రారంభించారు. బెంగాలు 
ప్రాంతం బొంబాయి మిల్లుల్ని (ప్రోత్సహిస్తున్న మాటనిజమే కాని 
బెంగాలు ప్రాంతం మిషన్లనన్నింటిని బహిష్కరించియుంటే, బాయకాట్‌ 
చేసి యుంటే యింకా మంచి పని జరిగి వుండేది. 

యంత్రాలు యూరపును కుదిపివేశాయి. ఇప్పుడు వాటిగాలి 
భారతదేశంలో వీస్తున్నది. యంత్రాలు నేటి నాగరికతకు ముఖ్య 
ప్రతీకలైనాయి అది మహాపాపం దాన్ని నేను స్పష్టంగా చూశాను చూస్తున్నాను 


120 యంత్రములు 


న్నే 


బొంబాయి. మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులంతా కట్టుబానిసలై 
పోయారు. అక్కడ పనిచేస్తున్న ఆడవాళ్లను చూస్తే ఎవరైనా 
కంపించిపోవలసిందే. యంత్రాల వర్షం కురవనప్పుడు ఆ స్త్రీలు 
తిండిలేక చనిపోలేదు యంత్రాల యీ గాలి తీవ్రంగా విచిందంటే 
భారతదేశానికి దుస్థితి దాపురించినట్లే నా మాట మీకు బరువుగా 'వుండి 
నచ్చకపోవచ్చు నేను ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలిచాను 
భారతదేశంలో మిల్లుల సంఖ్యను పెంచకండి అందుకు బదులు 
మాంఛస్టరుకు యింకా డబ్బు పంపి అక్కడ తయారై మురిగిపోతున్న 
బట్టను తెప్పించుకొని వాడండి అక్కడి బట్టను వాడటంవల్ల మన 
డబ్బు మాత్రమే పోతుంది కాని భారతదేశంలో మాంఛస్టరును 
స్టాపించితే డబ్బు భారతావనిలోనే వుంటుంది, కాని ఆ డబ్బు మన 
రక్తాన్ని పీల్చివేస్తుంది మన నీతి నిజాయతీల్ని పూర్తిగా కాలరాచివేస్తుంది. 
మిల్లుల్లో పనిచేస్తున్నవారి నీతి నియమాలు ఎలా పనిచేస్తున్నాయో, 
వాళ్లనే అడగండి వారిలో ధనం ప్రోగుచేసుకున్న వాళ్ల నీతి నిజాయతీలు, 
డబ్బు ప్రోగుచేసుకున్న యితరులకంటే మంచిగా వుండడానికి వీలులేదు 
అమెరికాలో గల రాక్‌ ఫెల్లర్లకంటే భారతదేశమందలి రాక్‌ ఫెల్లర్లు 
తక్కువ అని అనుకుంటే పూర్తిగా అజ్ఞానమే బీద భారతదేశం 
బానిసత్వాన్నుంచి ముక్తి పొందుతుంది, కాని అవినీతి ద్వారా ధనం 
సంపాదించిన భారతదేశం ఆ బానిసత్వాన్నుంచి ముక్తి పొందలేదు 

ఇంగ్లీషు వాళ్ల పరిపాలనను మనదేశంలో రక్షిస్తున్నది డబ్బు 
గలవాళ్లేనని నా అభిప్రాయం అప్పుడే వాళ్ల స్వార్దాలు నెరవేరుతాయి 
దబ్బు మనిషిని దీనుణ్ణి చేస్తుంది అలాంటి మరో వస్తువు ప్రపంచంలో 
భోగవిలాసమే. డబ్బు, భోగ విలాసాలు రెండూ విషంతో సమానం. 
అవి కాటువేశాయంటే పాము కాటు కంటే తీవ్రంగా ఆ విషం 
పనిచేస్తుంది పాము కాటు వేస్తే అది మన శరీరాన్ని మాత్రమే పిప్పి 


హింద్‌ స్వరాజ్యం 121 


చేస్తుంది కాని డబ్బు, భోగవిలాసాలు కాటు వేశాయంటే అవి శరీరం, 
మనస్సు, జ్ఞానం సర్వాన్ని పీల్చిపిప్పి చేస్తాయి అయినా మనకు విముక్తి 
"లభించదు అందువల్ల మన దేశంలో మిల్లులు నెలకొంటే 
సంతోషించవలసిన అవసరంలేదు 

వారకుడు : అయితే మిల్లుల్ని మూసివేయమంటారా? 

సంపాదకుడు : అదీ కష్టమే "బలపడి, వేళ్లూనుకున్న వస్తువును 
పెకిలించి తీసివేయడం కూడా కష్టమే అందువల్ల అట్టి పని 
(పారంభించకుండా వుండటం మొదటి తెలివిగలపని 

(అనారంభో హి కార్యణామ్‌ ప్రథమం బుద్దిలక్షణమ్‌ 

ఆరబ్ధ స్యాన్తగమనమ్‌ ద్వితీయం బుద్దిలక్షణమ్‌) 

మిల్లుల యజమానులను అసహ్యించుకుంటూ చూడలేము వాళ్లమీద 
దయచూపించవలసిందే హరాత్తుగా వాళ్లు మిల్లుల్ని వదిలేయడం 
సాధ్యకానిపని. మీ సాహసాన్ని పెంచకండి అని వారిని ప్రార్ధించవచ్చు 
దేశానికి మేలు చేయదలుచుకుంటే వాళ్లు తమ పనిని మెల్ల మెల్లగా 
తగ్గించుకోవచ్చు వారు పాత, గట్టి, పవిత్రమైన రాట్నాల్ని దేశంలో 
వేలాది గృహాలకు అందజేయవచ్చు ప్రజలు నేసిన బట్టను తీసుకొని 
అమ్మవచ్చు. వాళ్లు అలా చేయకపోయినా, జనం యంత్రాల మీద 
తయారయ్యే బట్టను వాడటం మానవచ్చు. 
పాఠకుడు : ఇది బట్టను గురించిన విషయం కాని యంత్రాలతో 
తయారయ్యే వస్తువులు అనేకం వున్నాయి ఆ వస్తువుల్ని విదేశాలనుంచి 
అయినా తెప్పించుకోవాలి, లేక మనదేశంలోనే ఆ వస్తువుల్ని తయారు 
చేసే యంత్రాల్ని స్థాపించుకోవాలి 

సంపాదకుడు : నిజంగా మన దేవుళ్లు (విగ్రహాలుగా) కూడా 
జర్మనీ దేశపు యంత్రాల్లో తయారై వస్తున్నారు. ఇక అగ్గిపుల్లలు, 


122 యం(త్రములు 


గుండుసూదులు, గాజు సామాన్లు ఒకటేమిటి ఎన్నో వస్తువులు 
వున్నాయి నేనిచ్చే సమాధానం ఒక్కటే. ఈ వస్తువులన్నీ యంత్రాల 
ద్వారా తయారుకాక పూర్వం భారతదేశం ఎం చేసేదో, యీనాడు కూడా 
అలాగే చేయవచ్చు గుండు సూదులు మనం చేతులతో 
తయారుచెసుకోలేనంతవరకు వాటి వాడకం మానివేద్దాం గాజు వగైరా 
సామగ్రికి చిచ్చుపెడదాం మట్టి (పెమిదల్లో నూనెపోసి మనపాలాల్లో 
పండే పత్తితో వత్తులు చేసి దీపాలు వెలిగించుకుందాం అలా చేస్తే 
మనకండ్లు రక్షణ పొందుతాయి డబ్బు మిగులుతుంది మనం 
స్వదేశీయులం అవుతాం. స్వదేశీ రాగాన్ని ఆలపించి జనాన్ని 
మేలుకొలుపుదాం 

అయితే యీ పనులన్నీ జనమంతా ఒకే సమయంలో చేయడం, 
జనమంతా విదేశీ వస్తువుల్ని ఒకే సమయంలో వదిలివేయడం సంభవం 
కాదు అసలు యీ భావం సరియైనదేనని భావించితే, పరిశోధనా 
కార్యక్రమం సాగించవచ్చు కొద్ది కొద్దిగా వస్తువుల్ని త్యజించి వేయవచ్చు 
మనం కొందరం అలా చేస్తేమనల్ని చూచి యితరులు కూడా అలా 
చేస్తారు ముందు స్వదేశీ భావం జనం మనస్సులో నాటుకోవాలి 
తరువాత ఆ (ప్రకారం పని జరుగుతుంది ముందు ఒకడు యీ 
పనిచేస్తాడు తరువాత ఇద్దరు, ఆరుగురు, పదిమంది, తరువాత 
వందమంది చేస్తారు ఈ విధంగా సంఖ్య పెరిగిపోతూ వుంటుంది. 
పెద్దలు ఎపనిచేస్తే పిన్నలు కూడా అదే పని చేస్తారు అర్థం చేసుకుంటే 
పని బహు తేలికగా జరుగుతుంది. ఇతరులు చేస్తారాలేదా అని మీరు, 
నేను ఆగకూడదు. మనం వెంటనే యీ పని ప్రారంభించాలి. 
చేయకపోతే నష్టపడతాము అర్థం చేసుకొని కూడా చేయనివాడు 
పనికిమాలిన డాంబికుడే 


పారకుడు : మరి ట్రాము బండ్లు, ఎలక్టిక్‌ లైట్లు ఎమవుతాయి? 


హింద్‌ స్వరాజ్యం 123 


సంపాదకుడు ' ఈ ప్రశ్నఆలశ్యంగా అడిగారేం? ఇప్పుడు యీ 
ప్రశ్న యందుగల జీవంపోయింది రైళ్లు వచ్చి మనల్ని నాశనం చేశాయి 
ట్రాములు చేయవా? యంత్రం పాము పుట్టనంటిది అందు ఒక్క 
పాముకాక, వందలాది పాములు వుంటాయి ఒకదానివెనుక మరొకటి 
చొప్పున వుంటాయి యంత్రాలున్న చోట పెద్ద పట్టణాలు వుంటాయి 
పెద్ద పట్టణాలు వున్న చోట ట్రాముబండ్లు వుంటాయి రైళ్లు వుంటాయి 
ఎలక్ట్రిక్‌ లైట్లు అవసరంఅవుతాయి “బ్రిటన్‌లో కూడా కొద్ది పల్లెల్లో 
ఎలక్ట్రిక్‌ లైట్లు లేవు ట్రాములు లేవను విషయం మీకు 
తెలుసుననుకుంటాను ట్రాములు, రైళ్లు మొదలగు సాధనాలు పెరిగిన 
చోట్ల ప్రజల ఆరోగ్యం తరిగిపోయిన విషయం ప్రామాణికులైన 
వైద్యులు, డాక్టర్లు మీకు చెబుతారు నాకు తెలిసిన విషయం 
చెబుతున్నాను యూరప్‌నందలి ఒక పట్టణంలో జనం డబ్బుకు 
కటకటలాడారు. ట్రాములు, వకీళ్లు, డాక్టర్లు అందరికీ రాబడి 
తగ్గిపోయింది కాని ప్రజల ఆరోగ్యం మాత్రం బాగుపడింది యంత్రాల 
సుగుణం ఒక్కటికూడా నాకు జ్ఞాపకంరావడంలేదు కాని వాటి 
దుర్గుణాల్ని గురించి పెద్ద గ్రంధం ప్రాయగలను 

పాఠకుడం : టవ్రానిందంతా యంత్ర నవోయుంతోనే 
ముద్రించబడుతుంది యంత్ర సహాయంతోనే పంపిణీ చేయబడుతుంది. 
ఇది యత్రం యొక్క సుగుణమా? దుర్గుణమా? 

సంపొదకుడు : “విషానికి విరుగుడు విషమే అను సూక్తికి యిది 
మంచి ఉదాహరణ. ఇందు యంత్రం యొక్క సుగుణం లేదు 
చచ్చిపోతూ చచ్చిపోతూ యంత్రం “నానుంచి రక్షణ పొందండి జాగ్రత్త 
పడండి నావల్ల మీకు కలిగే లాభం ఏమీలేదు” అని చెబుతున్నది 
యంత్రపు జాలంలో చిక్కుకున్న వారికే అది వర్తిస్తుంది. 


124 ముగింపు 


అయితే అసలు కీలకం మరిచిపోకండి యింత్రం చెడ్డ వస్తువు 
అని మనస్సులో నిర్ణయించుకోవాలి. తరువాత దాన్ని మెల్లమెల్లగా 
నాశనం చేయాలి మనం కోరుకున్న వస్తువు రక్కున మనకు దొరికేలా 
చేయగల తేలిక ఉపాయమేదీ ప్రకృతి సృష్టించలేదు యంత్రం మీద 
మన తీయని చూపులు పడకుండా, మన విషపు చూపులు పడితే 
చివరికి అది తప్పక అంతరించిపోతుంది. 


20 
ముగింపు 


పాఠకుడు : మీ భావాలవల్ల మీరు మూడో పక్షాన్నాకదాన్ని 
నిలబెట్టాలని భావిస్తున్నట్లు అనిపిస్తున్నది. మీరు అతివాదులూ కాదు, 
మితవాదులూ కాదు మరేమిటి? 

సంపాదకుడు : ఇక్కడే పొరపడుతున్నారు నా మనస్సు నందు 
మూడో పక్షాన్ని గురించిన భావమే లేదు సామాన్యంగా సర్వుల 
భావాలు ఒకటిగా వుండవు మితవాదుల్లో కూడా అంతా ఒకే యోచన 
కలిగివుంటారని భావించకూడదు సేవచేయాలని భావించే వారికి 
పక్షాలెందుకు? నేను మితవాదులకూ సేవచేస్తాను అతివాదులకూ 
సేవచేస్తాను వాళ్ల అభిప్రాయాలతో ఏకీభవించనప్పుడు వినమ్రంగా 
వారికి నచ్చ చెబుతాను నా పని మాత్రం ఆపకుండా చేస్తూనే 
వుంటాను 

పాఠకుడు : ఇద్దరికీ చెప్పాలనుకుంటే ఎం చెబుతారు? 

సంపాదకుడు : అతివాదులకు నచ్చచెప్పవలసివచ్చినప్పుడు "మీ 
లక్ష్యం భారతావనికి స్వరాజ్యం సాధించడమే కదా! మీ ప్రయత్నం వళ్లే 
దేశానికి స్వరాజ్యం రాదు అసలు అందరూ స్వరాజ్యం తమతమ కోసం 


హింద్‌ స్వరాజ్యం 125 


పొందాలి సర్వులూ దాన్ని తమదిగా చేసుకోవాలి ఇతరులెవరో 
యిప్పించునది స్వరాజ్యం కాదు అది పర రాజ్యమే అవుతుంది 
కేవలం ఇంగ్లీషు వాళ్లను వెళ్లగొట్టగానే స్వరాజ్యం వస్తుందని అనుకోవడం 
సరికాదు నేను వివరించిందే నిజమైన స్వరాజ్యం దాన్ని మందుగుండు 
సామగ్రితో మీరు సాధించలేరు మందుగుండు సామగ్రి భారతావనికి 
సరిపడదు అందువల్ల సత్యాగ్రహాన్నే నమ్మండి స్వరాజ్యం పొందుటకు 
మనకు మందుగుండు సామగ్రి అవసరమనే యోచనకు మీ మనస్సులో 
చోటు యివ్వకండి, అని చెబుతాను 

మితవాదులకు “మనం కేవలం ప్రార్థిస్తూ వుంటే విలువవుండదు. 
అది మన హీనస్థితిని తెలుపుతుంది ఇంగ్లీషు వాళ్లతో సంబంధం 
పెట్టుకోవడం అవసరం అని చెప్పడం, దేవుని దగ్గర కూడా దొంగగా 
మసలడం వంటిదే ఇంగ్లీషు వాళ్లు లేకపోతే మన పని నడవదు అని 
మనం అనడం వల్ల వాళ్లకు గర్వం పెరుగుతుంది కనుక అలా 
అనవద్దు" అని నచ్చ చెబుతాను. 

ఇంగ్లీషు వాళ్లు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతే భారతదేశం 
నష్టపడిపోతుందని అనకూడదు వాళ్లువెల్లిపోయిన తరువాత వాళ్ల 
వత్తిడికి భయపడి వూరుకున్న ప్రబుద్ధులు పోరాటం సాగిస్తే సాగించవచ్చు 
పుండును అణచివుంచితే లాభం ఏమిటి? అది పగలవలసిందే 
కొట్టుకు చావమని మన ముఖంమీద రాసి యుంటే కొట్టుకుచద్దాం 
బలహీనులను రక్షిస్తున్నాం అను నెపంతో మూడోవాడికి చోటు 
యివ్వవద్దు. ఇలా జరగడంవల్లనే మనం ఎంతో నష్టపడ్డాం బలహీనుణ్ణి 
రక్షించాలనుకోవడంవల అతడు యింకా బలహీనుడై పోతాడు 
మితవాదులు యీ విదంగా యోచించాలి లేకపోతే స్వరాజ్యం 
లభించదు అని చెప్పడమే గాక ఒక ఫాదరీ చెప్పిన “స్వరాజ్యంలో 
గందరగోళం జరిగినా భరించవచ్చుగాని పరాయి వాడి పరిపాలా 


126 ముగింపు 


వ్యవస్థను బరించకూడదు అది మన దివాళాకోరుతనాన్ని సూచిస్తుంది. 
"అను మాటలు జ్ఞాపకం చేస్తాను ఆయితే ఆ ఫాదరీ సూచించిన 
స్వరాజ్యానికీ, భారతదేశ స్వరాజ్యానికీ అర్జంలో తేడా వున్నది. తెల్లవాడైనా 
సరే భారతీయుడైనా ఎవ్వరి అన్యాయమూ సహించము మనందరం 
ఈదడం నేర్చుకోవాలి ఇతరులకు నేర్పాలి అప్పుడే నాలుగు కాలాలపాటు 
మనగలుగుతాము 

అప్పుడు అతివాదులు, మితవాదులు కలుస్తారు కలియాలి ఒకరు 
యింకొకరిని అనుమానించకూడదు ఒకరికొకరు భయపడకూడదు 

పారకుడు * ఇరు పక్షాలవారికీ యిలా చెబుతారు సరే మరి 
ఇంగ్ర్లీషువాళ్లకు ఎమిచెబుతారు? 

సంపాదకుడు : వారికి వినమ్రంగా యిలా చెబుతాను - “మీరు 
మాకు రాజులు ఖడ్గరీత్యా రాజులో లేక మా యిష్టప్రకారం వున్న 
రాజులో చర్చించడం అనవసరం మీరు దేశంలో వున్నందువల్ల మీ 
యెడ మాకు ద్వేషం లేదు రాజులైనప్పటికీ మీరు నౌకర్షుగావుండాలి 
మీరు చెప్పింది మేము చేయము మేము చెప్పినట్లు మీరు నడుచుకోవాలి 
ఎంతో డబ్బు యీ దేశాన్నుంచి మీరు తీసుకువెళ్లారు జీర్ణంచేసుకున్నారు 
మీరు యిక అలా చేయడం మాకు యిష్టం లేదు మాతో వ్యాపారం 
చేయాలను పేరాశను మీరు త్యజించాలి ఎ నాగరికతను మిరు 
సమర్ధిస్తున్నారో, దాన్ని మేము నష్టదాయకమని భావిస్తున్నాము మా 
సభ్యత, వం సభ్యతకంటె గొప్పదని విశ్వసిస్తున్నాము మీకు కూడా అలా 
అనిపించితే మీకే ఎక్కువలాభం కలుగుతుంది అలా కలగక పోయినా, 
“రొము నందు రోమన్‌వై వుండు అను మీ సామెత ననుసరించి మా 
దెశంలో భారతీయులై వుండండి మా ధర్మానికి యిబ్బంది కలిగించే 
పనులేమీ మీరు చేయకూడదు రాజ్యం చేస్తున్నారు గనుక మీ 
బాధ్యతను గుర్తించి హిందువులకు బాధకలుగకుండా వుండుటకై మీరు 


౩=-ంద్‌ స్వరాజ్యం 127 


గోమాంసంతినవద్దు మహమ్మదీయులకు బాధ కలుగకుండుటకు 
నిమ్న జీవాల (పందులు) మాంసం తినవద్దు మేము అణిగివున్నాం 
గనుక గతంలో మాట్లాడలేకపోయాం కాని మీ ప్రవర్తనవల్ల మా 
హృదయాలకు డెబ్బతగలలేదని భావించకండి స్వార్ధం వల్లనో లేక 
మరో భయంవల్లనో యీనాటి వరకు మీకు చెప్పలేకపోయాం కాని 
యిప్పుడు చెప్పడం మా కర్తవ్యంగా భావిస్తున్నాము మీరు స్థాపించిన 
హారశాలలు, కోర్టులు కొరగానివని భావిస్తున్నాము మా పూర్వకాలపు 
పారశాలలు, కోర్టులు మాకు కావాలి 

భారతదేశపు సామాన్య భాష ఇంగ్రీషుకాదు, హిందీ మీరు హిందీ 
నెర్చుకోవాలి మీతో యికనుంచి మేము మా భాషలోనే వ్యవహారం 
సాగిస్తాము 

రైళ్లకోసం సైన్యంకోసం అపరిమితంగా మీరు డబ్బు బర్చు చేస్తున్నారు 
మేము యిక సంహించలేము మాకు వాటి అవసరం లేదు రష్యా 
అంటే మికు భయం వుండవచ్చు, కాని మాకు లేదు రష్యా వాళ్లు 
వస్తే మేము చూచుకుంటాం మీరు వుంటే మనం యిరువురం కలిసి 
వాళ్లను ఎదుర్కొందాం మాకు సీమబట్టలువద్దు యూరపుబట్టలు 
వద్దు ఈ దెశంలో తయారైనవస్తువులతో మా అవసరాలు తీర్చుకుంటాము 
మీ ఒక కన్ను మాంఛస్టరు మీద, మరోకన్ను మామీద వుంచడం యిక 
పొసగదు మీ స్వార్దం, మా స్వార్దం ఒకటేనని మీరు వ్యవహరిస్తేనె 
వున నంబంధం కొనసాగుతుంది ఇదంతా అవిధేయతతో 
చెబుతున్నమాటలు కావు మీ దగ్గర ఆయుధబలం అపారంగా వున్నది 
నౌకాబలం కూడా ఎంతో వున్నది వాటితో, అంతటిశక్తితో మేము 
పోరాటం సాగించలేము. అయినా మా మాటలు మీకు యిష్టం కాకపోతే 
మీకు మాకు యికపడదు మీకు యిష్టమైతే కత్తులతో మమ్మల్ని 
నరికివేయువచ్చు ఫిరంగులతో పేల్చివేయవచ్చు మాకు యిష్టంటెని 


128 శుగిరిపు 


పనులు మీరు చేస్తే మేము మీకు సహకరించము మా సహాయంలేని 
ఎడల మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు 

అధికారమత్తులోపడి మా మాటల్ని మీరు ఎగతాళి చేస్తేచేయవచ్చు 
మీరుచేసే ఎగతాళి వ్యర్ణమని, మేము యివాళ నిరూపించలేకపోవచ్చు 
కాని మాకు దమ్ము వుంటే మీ అదికారమత్తు వ్యర్షమేనని మా 
మాటలకు ఎగతాళిగా నవ్వడం మీ విపరీతబుద్దికి తార్కాణమని 
త్యరలోనే మీరు గ్రహిస్తారు 

స్వభావరీత్యా మీరు ఒక ధర్మబద్ధమైన దేశ ప్రజలని మాకు 
తెలుసు మేము ధర్మస్థలియందే నివసించు ప్రజలం, మీకు మాకు 
సంబంధం ఎలా కుదిరిందీ అను చర్చలోపడటం వ్యర్దం కాని మన 
యీ సంబంధాన్ని మంచిగా ఇరువురం ఉపయోగించుకోవడం అవసరం 

భారతదేశానికి వచ్చిన మీరు అనగా ఇంగ్లీషు వాళ్లు ఆంగ్ల ప్రజల 
నిజమైన ప్రతినిదులు కారు అర్హ ఆంగ్లేయులంగా మారిన మేము 
కూడా భారతీయులకు నిజమైన ప్రతినిధులం కాము ఆంగ్ల 
ప్రజానీకానికిమీరు చేసిన చర్యలను గురించి వాస్తవం తెలిస్తే మీకు 
వాళ్లు వ్యతిరేకం అవుతారు భారతదేశ ప్రజలకు నిజానికి మీతో 
సంబంధమే లేదు చెడు చేసే మీ సభ్యతను వదిలి, ధర్మరీత్యా 
పరిశీలించి మిరు చూస్తే మా కోరిక న్యాయబద్దమైనదని మీరు 
అంగీకరిస్తారు యీ పద్ధతిన మీరు భారతావని యందు వుండవచ్చు 
అలా మీరు యిక్కడ వుంటే మీ దగర నేర్చుకోవలసినదేమైనా వుంటే 
మేము నేర్చుకుంటాము మా దగ్గర నేర్చుకోవలసింది ఎమైనా వుంటే 
మీరు నేర్చుకోవాలి ఈ విధంగా మనం ఒకరివల్ల మరొకరు ప్రయోజనం 
పొందాలి అప్పుడు మనం యావత్పపంచానికి లాభం చేకూర్చవచ్చు 
అయితే మనిద్దరి సంబంధం ధర్మస్టలియందు బ్రేళ్లుపాతుకుంటేనే యిది 
సాధ్యమవుతుంది 


హింద్‌ స్వరాజ్యం 129 


పారకుడు . మరి మన దేశానికి మీరు ఎం చెబుతారు? 

సంపాదకుడు దేశమంటే మీ అభిప్రాయం? 

పొరకుడు : ఇప్పటివరకు ఎ అర్దంలో మీరు దేశం అను శబ్దాన్ని 
వాడారో ఆ దేశమే అనగా యూరప్‌ నాగరికతలో మునిగి తేలుతున్నా, 
స్వరాజ్యమను నినాదాన్ని పలుకుతున్న ప్రజల కూడలి అని నా అభిప్రాయం 

సంపాదకుడు : ఎ భారతీయులకు (స్వరాజ్యం) నిజమైన మత్తు 
లేక ఆవేశం కలుగుతుందో వారే ఇంగ్లీషు వాళ్లకు అలా చెప్పగలుగుతారు, 
వారి డాంబికానికి తలవంచరు అని దేశానికి చెబుతాను నిజమైన 
(స్వరాజ్యం) మత్తు ఎవరికి ఎక్కుతుంది? జ్ఞానుబలంతో, అన్ని 
విషయాలు బాగా అర్ధం చేసుకొని, భారతీయ సభ్యతయే అన్నిటి కంటే 
గొప్పదని, యూరప్‌ సభ్యత మూడు నాళ్ల ముచ్చట యని ఎవరు 
గ్రహిస్తారో, సభ్యతలు అనేకం బయలుదేరి యిప్పటికే అంతరించి 
పోయాయని, భవిష్యత్తులో కూడా అనేకం రావచ్చు కాని అన్నీ మట్టిలో 
కలిసి పోతాయని ఎవరు గ్రహిస్తారో వారే అట్టి (స్వరాజ్యం) మత్తువల్ల 
ప్రభావితం అవుతారు ఆత్మబలాన్ననుభవించి శరీర బలానికి లాంగిపోని 
వాడిని, నిర్భయంగా ఉండగలిగినవాడిని కలలోనైనా ఫిరంగుల బలాన్ని 
ఉపయోగించాలని యోచించనివాడిని, నిజమైన అట్టి (స్వరాజ్యం, 
మత్తుప్రభావితం చేస్తుంది 

ఈనాటి పరిస్టితులవల్ల విసుగెత్తి పోయిన బారతీయుల్ని, మొదటనే 
విషంత్రాగి పాత్రను ఖాళిచేసిన భారతీయుల్ని, అట్టి (స్వరాజ్యం) మత్తు 
ప్రభావితం చేస్తుంది. అట్టి భారతీయుడు ఒక్కడు వున్నప్పటికీ, అతడు 
పైన చెప్పిన మాటలు ఇంగ్లీషు వాళ్లకు చెప్పితీరతాడు. 

పైన తెలిపిన కోరిక నిజానికి కోరికయె కాదు. అది భారతీయుల 
మనసితికిప్రతీక అడిగితే ఎవ్వడూ యివ్వడు దాన్ని మనమే స్వయంగా 


130 


ముగింపు 


లాక్కొవాలి అట్టిశక్తి మనకు ఉండాలి అట్టి శక్తి క్రింద తెలిపినట్టివాడి 
యందే నిండివుంటుంది 


i 
2 


గత్యంతరంలేక ఇంగ్లీషును వాడుతున్నవాడు 

వకీలు అయివుండి, తన వకీలు వృత్తి మానుకొని తన 
గృహంలో రాట్నం మీద నూలు వడికి, దానితో బట్టనేసుకొని 
ధరించేవాడు 

వకీలు అయివుండి, ప్రజలకు నచ్చచెప్పి, వారి కండ్లు 
తెరిపించగలవాడు 

వకీలు అయివుండి, వాది-ప్రతివాది, కక్షిదారు- ముద్దాయిల 
గొడవల్లో పడకుండా తాను కోర్టుల్ని బహిష్కరించడమేగాక, 
వాటిని బహిష్కరించమని యితరులకు కూడా నచ్చచెప్పువాడు 
వకీలు అయివుండి, తాను వకీలు వృత్తిని ఏవిధంగా 
వదిలవేయుగలడో, అదేవిధ౦గా కోర్టుల్ని కూడా 
వదిలివేయగలవాడు 

డాక్టరు అయివుండి, తన వృత్తిని వదిలి వేయువాడు ప్రజల 
చర్మాన్ని వలిచేకంటే, వాళ్ల ఆత్మలను స్పృశించడం, మంచిదని, 
పరిశోధనలు చేసి వాళ్లను ఆరోగ్యవంతులుగా చేయాలని 
భావించి కృషిచేయువాడు 

డాక్టరు అయివుండి, తను ఎమతానికి చెందియున్నా, ఆంగ్ల 
వైద్యకళాశాలల్లో బ్రతికియున్న జీవాలపై జరుగుతున్న 
ప్రయోగాలకు యిష్టపడనివాడు, అట్టి జీవాల కణాలతో 
తయారయ్యే మందులువాడి మనిషి శరీరానికి ఆరోగ్యం 
కలిగించే కంటే రోగిష్టిగానే వుండనీయడం మంచిదని 
భావించువాడు 

డాక్టరు అయివుండికూడా రాట్నం మీద నూలు వడుకువాడు, 


కూంద్‌ స్వరాజ్యం 191 


11 


12 


13 


14 


రోగులకు, వారి రోగాల నిజమైన కారణాలను చెప్పి వాటిని 
తొలిగించుటకు ప్రయత్నించువాడు, పనికి మాలిన మందులు 
యిచ్చి వాళ్లను తప్పుత్రోవ పట్టించని వాడు, పనికిమాలిన 
మందులు వాడనందున రోగి శరీరం దెబ్బతిన్నా పరవాలేదు, 
ప్రపంచం అనాధగా మారదు అని భావించువాడు 

తాను ధనవంతుడై వుండికూడా ధనాన్ని లెక్కచేయక, తన 
వునస్సు చెప్పిన విధంగా మాట్టాడువాడు, పెద్దపెద్ద 
పరిపాలనాధికారుల్ని సైతం లెక్కచేయనిబాడు 

ధనవంతుడై యుండి, తన ధనాన్ని ప్రజలకు రాట్నాలు అంద 
జేయుటకు బర్చుపెట్టువాడు, స్వదేశీ వస్తువుల్నే ఉపయోగించుతూ 


యితరులను కూడా అందుకు ప్రోత్సహించు వాడు 


మిగతా ప్రతి భారతీయులవలె, యిది పశ్చాత్తాాపడవలసిన, 
(ప్రాయశ్చిత్తం చేసుకొనవలసిన, శోకసమయమని ఎలుగెత్తి చాటువాడు 
మిగతాప్రతి భారతీయులవలె, ఇంగ్రీషువాళ్లను తప్పుపట్టడం 
వ్యర్థమని, మనం చేసిన తప్పులవల్లనే వాళ్లు మన దేశంలో 
ప్రవేశించారని, యిక్కడ తిష్టవేశారని, మన తప్పులు తొలిగిపోతే 
వాళ్ళు యిక్కడనుంచి వెల్లిపోతారని _లేకవూరిపాతారని 
భావించువాడు 

మిగతా భారతీయులవలె, శోకంవుయాలలో బభొగానికి, 
సంతోషానికి తావువుండదని, మనకు సుఖసంతోషాలు 
లభించనంతకాలం మనం జైల్లో వుండటం లేక దేశ బహిష్కరణకు 
గురికావడం మంచిదనిభావించువాడు 

మిగతా భారతీయులవలె, ప్రజలకేదో బోధచేస్తున్నానని చెబుతూ, 
ఆ వంకతో జైలుకు పోకుండా తప్పించుకుంటూ వుండటం, 
మోహ(పవృత్తిక్‌ నిదర్శనమని తెలుసుకోగలిగినవాడు 


132 


15 


16 


he 


19 


ల 
DAO 


మిగతా భారతీయులవలె మాటలక్షంబే చేతల యొక్క ప్రభావం 
ఎక్కువగా పడుతుందని, అందువల్ల నిర్భయంగా మనసునందలి 
మాటయే చెప్పవలెనని, తత్సలితాల్ని అనుబవించగలమని, 
అప్పుడే తమ మాటల ప్రభావం యితరులపై బాగా పడుతుందని 
ఖావించువాడు 

భారతీయులవలతె, దుఃఖాలు సహించినప్పుడే బానిసబంధనాల 
నుంచి విముక్తి పొందగలమని భావించువాడు 

ఇతర భారతియులవలె, ఇంగ్లీషు వాళ్ల సభ్యతను ప్రోత్సహించి, 
మనం చేసిన పాపాలు కడిగివెసుకొనుటకు, తుదిశ్వాస 
విడుచువరకు అండమాన్‌ దివుల్లోవుండవలని వచ్చినా 
మంచిదేనని భావించువాడు 

ఇతర భారతీయులవలె ఎ దేశమూ కష్టాలు పడకుండా, 
దుఃఖాలు సహించకుండా పైకి ఎక్కలేదని తెలుసుకొనగలిగిన 
వాడు, యుద్ధరంగంలో కూడా దుఃఖ సహనమే నిజమైన 
ఒరిపిడిరాయియని, ఇతరులను చంపడం సరికాదని, సత్యాగ్రహ 
విధానం కూడా యిదేనని అర్ధం చేసుకొని ఆ విధంగా 
ప్రవర్తించువాడు 

ఇతర భారతీయులవలె “అందరూ చెసినప్పుడు మేము కూడా 
చేస్తాము ' అని చెప్పే మాట వట్టి బూటకమని, ఎమీ చేయ 
కుండా వుండుటకు అది కేవలం వంక మాత్రమేనని, మాకు 
మంచిదని తోచగానే చేసితారతాం, ఇతరులకు మంచిదని 
తోచగానే వాళ్లు చేస్తారు, యిదే నిజమైన చేతల విధానమని 
భావించువాడు రుచికరమైన భోజనం చూచినప్పుడు అన్నీ 
భుజించుటకు ముందుకు వెళ్లుతాము, అప్పుడు యితరులకోసం 
నిరీక్షిస్తూ కూర్చోము అని తలంచువాడు పైన చెప్పిన ప్రకారం 
ప్రయత్నించుట, దుఃఖాలు సహించుట, రుచికరమైన భోజనం 
వంటివని,తపని సరి అయి, గత్యంతరంలేక పనులు చేయుట, 


హింద్‌ స్వరాజ్యం 133 


లేక దుఃఖాలు సహించుట పనికిమాలిన వ్యవహారాలని 
భావించువాడు 

పారకుడు : ఈ విధంగా ఎవరు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? 
ఇదంతా ఎప్పటికి తేలుతుంది? 

సంపాదకుడు : మళ్లీ పారబడుతున్నారు ఇతరుల్ని గురించి నేను 
యోచించను, మీరు కూడా యోచించకూడదు మీరు మీ వ్యవహారం 
చూచుకోండి, మేము మా వ్యవహారం చూచుకుంటాము అనుమాట 
స్వార్థ్ధమయమే అయినా అందుపరమార్థం కూడా యిమిడివుంది. నాకు 
నేను మేలు చేసుకోకలిగికే, యితరులకు కూడా మేలు చేయకలుగుతాను, 
నా కర్తవ్యాన్ని నేను సవ్యంగా నిర్వర్తిస్తే పనులన్నీ సులభంగా పూర్తి 
అవుతాయి 

మీ దగ్గర సెలవు తీసుకునే ముందు పై మాటల్నె మరో పర్యాయం 
చెబుతున్నాను 
1 మన మనోరాజ్యం స్వరాజ్యమే 
దానికి కీలకం సత్యాగ్రహం, ఆత్మబలం, కారుణ్యబలం 
అట్టి బలాన్ని పరీక్షించుటకు స్వదేశీభావన అవసరం 
ఇంగ్లీషు వాళ్లవిద ద్వేషంతోగాని, లేక వాళ్లకు శిక్షపడాలనే 
ఉద్దేశ్యంతోగాని మేము స్వరాజ్యం కోరడంలేదు ఇది మా 
కర్తవ్యమని భావిస్తున్నాము ఒక్క విషయం స్పష్టంగా చెబుతున్నాను 
“ఇంగ్ర్లీషువాళ్లు ఉప్పుమీద విధించిన పన్ను రద్దుచేసినా, తీసుకువెళ్లిన 
డబ్బు తిరిగి యిచ్చివేసినా, భారతీయులందరికీ పెద్ద పెద్ద పదవులు, 
హోదాలు యిచ్చినా, ఇంగ్లీషు సైన్యస్థావరాలను తొలిగించివేసినా, 
మేము వారిమిల్లులో తయారైన బట్టలు ధరిస్తామనిగాని, ఇంగ్లీషు 
భాషను ఉపయోగిస్తామని గాని, వారి కళావిశేషాల్ని ఉపయోగిస్తామనిగాని 


= ఎం 1 


134 అనుబంధం - 1 


భావించకూడదు అసలు యివన్నీ చేయకూడని పనులు, గనుక వాటిని 
నుము లయము" 
ఇంగ్లీషు వారియెడ గల ద్వేషంతో నేను చెప్పలేదు ఇంగ్లీషు వారి 
సభ్యత యెడ గల ద్వేషంతోనే అలా చెప్పాను 
మనం స్వరాజ్యం పేరు ఉచ్చరిస్తున్నామే కాని దాని స్వరూపాన్ని 
మనం తెలుసుకోలేదు. నేను తెలుసుకున్న విధంగా యిక్కడ 
వివరించుటకు ప్రయత్నించాను 
ఇట్టి స్వరాజ్యం పొందుటకు నా యీ శరీరం సమర్పితమని నా 
మనస్సు సాక్ష్యం పలుకుతున్నది 
శ్‌ * x 
అనుబంధం - 1 
“హింద్‌ స్వరాజ్యం” హిందీ అనువాదమందలి తన ప్రస్తావన 
యందు గాంధీజీ యిలా వ్రాశారు 
1901లో నేను యీపుస్తకం వ్రాశాను 12 సంవత్సరాల అనుభవం 
గడించిన తరువాత కూడా నా భావాలు అప్పుడు ఎ విధంగా వున్నాయో, 
యిప్పుడూ అదే విధంగా వున్నాయి పాఠకులు నా యీ భావాల 
నిజనిర్జారణ తమ ప్రయోగాల ద్వారా కావించగలరని ఆశిస్తున్నాను 
“మిల్లుల విషయంలో నా భావాలలో యీనాటి భారతావని 
పరిస్థితిని గమనించి, మాంఛస్టర్‌ బట్టకు బదులు, భారతదేశపు 
మిల్లులకు ప్రోత్సాహం కల్పిస్తూనే, మనకు అవసరమైన బట్టను మనం 
మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలి అని కొద్ది మార్పు వచ్చింది (1921) 
* x శ 


హింద్‌ స్వరాజ్య ఆంగ్లానువాదానికి తమ ప్రస్తావనలో గాంధీజీ 


యిలా వ్రాశారు “ఇప్పుడు యీ పుస్తకాన్ని యీ రూపంలోనే 


హింద్‌ స్వరాజ్యం 135 


ప్రచురించడం అవసరమని భావిస్తున్నాను కాని యిందు ఏమైనా 
మార్పు చేయవలసి వస్తే నేను ఒక శబ్దాన్ని మాత్రం మార్చాలని 
భావిస్తున్నాను ఒక ఆంగ్ల స్నేహితురాలికి నేను యీ శబ్దాన్ని మారుస్తానని 
మాట యిచ్చాను పార్లమెంటును నేను 'వేశ్య అని అన్నాను ఈ శబ్దం 
ఆ సోదరికి నచ్చలేదు ఆమె కోమల హృదయోంకి యీ శబ్దానికి గల 
(గ్రామ్యార్దంవల్ల దుఃఖం కలిగింది * (1921) 


* * * 
అనుబంధం -2 
కొన్ని ప్రామాణిక గ్రంథాలు 


హింద్‌ స్వరాజ్య పరనాన్ని యింకా కొనసాగించుటకు క్రింద తెలిపిన 
పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది 


hh 


The Kngdom of God is Within You- Tolstoy 
2 Whatis Art? - Tolstory 


3 The Slavery of Our Times - Tolstoy 
4 The first Step - Tolstoy 

5 How Shall We escape?- Tolstoy 

6 Letter to a 1110000 - Tolstoy 
7 
8 


The White Slaves of England - Sherard 


Civilization, 18 Cause and Cure - Carpenter 
9 The Fallacy of Speed - Taylor 
10 A New Crusade - Blount 
11 On the Duty of Cml Disobedience - Thoreau 
12 Life Without Principle - Thoreau 
13 Unto This Last - Ruskin 


136 అనుబంధం-3 


14 A Joy for Ever - Ruskin 

15 Duties of Man -Mazzin! 

16 Defence and Death of Socrates - From Plato 
17 Paradoxes of Cmilization - Max Nordau 

is Poverty and Un-British Rule in India - Naoro!! 
19 Economic History of India - Dutt 

20 Vilage Communities - Maine 


శ్‌ ళీ 3 
అనుబంధం-3 
మహనీయుల ప్రశంసలు 


శీ ఆల్‌ఫ్రెడ్‌ వెబ్‌ మహాశయుల అమూల్య భాండాగారంలో 
లభించిన క్రింది వ్యాఖ్యల వల్ల, “ఆధునికత నుంచి ప్రాచిన 
భారతీయ సంస్కృతి నేర్చుకోవలసిన దేదియు లేదని తెలుస్తున్నది 
జె సేమూర్‌ కే, యమ్‌పి. 
ఇండియాలో బ్యాంకరు, ఇండియా ప్రతినిధి 
(1883వ సంవత్సరంలో వ్రాసినది, 
ఇండియాలో మన ఉనికి ఆటవిక జాతులకు నాగరికతను 
ప్రసాదించిన నాగరికుల కోవకు, చెందలేదని గ్రహించుట మనకు అంత 
సులభంకాదు భారతదేశంలో మనము అడుగుపెల్లై నాటికే, వివేకం 
వేలాది సంవత్సరాల తరబడి మలచబడిన గొప్ప నాగరికత వేళ్లూని, 
స్థానికుల జీవితంలో భాగమై ఉన్నదని గ్రహించాలి రాజకీయ, 
సామాజిక, వ్యక్తిగత వ్యవస్థగా, వివిధ రూపాలతో, అందరికీ ఉపయుక్తంగా 
ఉండిన ఈ నాగరికత స్థిరమైనది హిందూ జాతి మొత్తాన్ని తీర్చిదిద్దిన 
ఈ వ్యవస్థ జెన్నత్నాన్ని అంచనా వేయడం అసాధ్యం బహుళ 
ప్రపంచంలో ఎ ఇతర జాతి తమ నాగరికత యొక్క విశిష్టతను ఇంతగా 


హింద్‌ స్వరాజ్యం 137 


“ఆత్మసాత్‌ చేసుకొనలేదేమో! వ్యాపారంలో మెలకువ, తర్కంలో 
నైపుణ్యం, పాదుపు, ధార్మిక శ్రద్ద, ధీరోద్దాత్తత, దానశీలత, పితరుల 
యెడ భక్తి శ్రద్దలు, బడుగువారిపై కరుణ, వృద్దులంటే వినయం, 
సరసత్వం, శాసన బద్ధత, కష్టకాలంలో ఓర్పు - వీరి ప్రత్యేకతలు 

శ * శ 

విక్టర్‌ కజిన్‌ (1792-1867) 
అధ్యాత్మవరమైన వ్యవస్తకు నిర్జేళకుడు 
“ప్రాద్యంలోని భక్తివేదాంతపరమైన ఉద్యమాలను శ్రద్ధతో 

అర్థంచేసుకోవాలి విటి ప్రభావం ముఖ్యంగా భారతదేశ ఉద్యమాల 
ప్రభావం - యూరోపులో ప్రసరిస్తున్న ఈ సమయంలో వారి గాఢ, 
గంభీర సత్యాలను మన అభివృద్ది నిరోధక క్షుద్ర కౌటిల్యంతో పోల్చి 
చూసినప్పుడు, మానవజాతి ఆధాత్మిక సారము ఇక్కడే ఉన్నదని 
గమనిస్తాము, అంగీకరిస్తాము ” 

శే శ * 

ఫెడరల్‌ మేక్స్‌ముల్లర్‌ 

గ్రీకులు, రోమనులు, యూదులు ఆదిగాగల జాతుల భావాలతో 

పెంపొందిన మనకు, ఉత్కృష్టమైన, విశ్వవ్యాప్తి గలిగిన, మానవధర్మ 
పరిపూరితమైన, నిత్య సత్యాలను అందించగలిగిన దేశం భారతదేశమేనని 
ఎలుగెత్తి చెప్పగలను వీటిని అవగతం చేసుకొన్నయెడల, జన్మ 
జన్మలకు పునీతమై ఉద్దరింపబడతాం క 

శ * x 


ఫ్రెడరిక్‌ వాన్‌ ష్లైజెల్‌ 


“అనాదినుండి భారతీయులకు భగవత్తత్వం యొక్క అవగాహన 
బాగా ఉన్నదని ఒప్పుకొని తీరాలి పరమాత్మునియెడ భక్తిప్రపత్తులు, 


నాది 


138 అనుబంధం-3 


గాఢవిశ్వాసం, వీరి రచనలలో ప్రతిబింబిస్తూ వుంటాయి ఆనాటి గ్రీసు, 
ఈనాటి జర్మనీ మనసారా నమ్మి ఆచరించిన ఆధ్యాత్యం, వేదాంతం 
యిమిడియున్న భావాలకు ఎ కాలంలోనైనా హిందుస్తాన్‌ తలమానికం 


శే * laf 
ఏబ్‌ జే.ఏ. డ్యూబాయ్‌ 


(ఇతడు మైనూరులో ైన్తవ (వబారకుడు ఇతడు 
శ్రీరంగవట్టణమునుండి, ది 15 డిసెంబరు. 1829 నాడు ట్రానీన 
ఉత్తరంలోని అంశాలు, 

“వివాహిత స్రీలు కుటుంసభ్యుల మధ్య సామరస్యం నిలిచేందుకు 
ముఖ్యంగా తమ శక్తిని వెచ్చిస్తారు. వారి చాకచక్యము, విచక్షణ 
యూరోపీయ మహిళలలో మృగ్యం నలుబది, ఏబది మంది స్తీ, 
పురుషులు - పెల్లిళ్లె పిల్లలతో ఉన్న కుటుంబ సభ్యులు - అమ్మో 
లేక అత్తగారో ఆధ్వర్యం వహించగా శాంతియుతంగా కాలం గడపడం 
ఎరుగుదును వివిధ మనస్తత్వాల వారిని, లాలించి, బెదరించి ఆమె 
ఆడువారినందరినీ సరిదిద్ది సమన్వయ పరుస్తుంది మన దేశాల్లో రెండు 
కొప్పులు ఒక ఇంట్లో ఇమడవు గదా! 

ఆమాటకొస్తే భారతదేశంలో హిందూ మహిళలు పాలుపంచుకోని 
పనేలేదు ఇళ్లను తీర్చిదిద్ది, పొలంలో వారు మగవారికి కూడ సహాయం 
చేస్తారు! వ్యాపారంలో వారికి భాగస్వామ్యం ఉంటుంది! చాలమంది 
మహిళలు స్వయంగా దుకాణాలు నిర్వహిస్తారు. అక్షరజ్ఞానం లేకపోయినా, 
వారికి తెలిసిన పద్దతిలో లెక్కలు సరిచూసి, వ్యాపారపు లావాదేవిలలో 
మగవాళ్లను మించి ఉంటారు. 

* శ «x 


హింద్‌ స్వరాజ్యం 139 


జే. యంగ్‌ 

(సేవక్‌ మెకానిక్కుల నమితి (ఇటీవలె కొద్ది ఎల్ల (క్రితం) 

“నైతికంగా భారతీయులు ప్రపంచంలో మేటివారు పేదతనంలో 
సైతం, తమ భాగ్యాలతో తృప్తిపడి, ఆశ్చర్యకరమైన నీతి ప్రవర్తన కలిగి 
ఉంటారు దైవమిచ్చిన దానితో తృవ్షీజంది ప్రకృతి సంతానమై, 
సాదాసదా బ్రతుకులు సంతోషంతో గడుపుతారు సూర్యోదయం నుంచి 
అస్తమయం వరకు శరీర కష్టంచేసి కూలీలు - ఆడా, మగా - ఆడుతూ, 
పాడుతూ చీకు చింతాలేకుండా నవ్వుతూ త్రుళ్లుతూ - ఇళ్లకు 
వస్తుంటారు. అక్కడ వాళ్ల గుడిసెల్లో గంజినీళ్లు, మట్టినేల స్వాగతమిస్తాయి 
పెద్దలు చేసిన పెళ్లిళ్లే అయినా, వారి కుటుంబ వ్యవస్థ, సుఖశాంతులతో 
చల్లగా ఉంటుంది వివాహ వ్యవస్థ ఇళ్లలో తాండవ మాడుతుంటుంది 
వారి శాస్త్రాలు, పెళ్లినాటి ప్రమాణాలు దీనికి కారణాలా? భర్తలకు 
భార్యలయెడ అనురక్తి, భార్యలకు భర్తల సేవ అంటే ఎంతో ఆనందం 
ఉండడం సర్వసామాన్యం ' 

* * * 


కర్షల్‌ ధామస్‌ మన్రో 
(భారతదెళంలో ౩32 ఎళ్లపాటు ఉద్యోగం, 

“చక్కటి పంటలు, వృత్తులలో నైపుణ్యం, సుఖభోగాలను పెంచే 
ఉత్పత్తుల తయారిశక్తి, ప్రతి గ్రామంలో పాఠశాల, * ఒకరినొకరు 
గౌరవించుకోడం, అన్నిటికంటె మించి మహిళల యెడ లాలిత్యం, 
మర్యాద, పూర్తి ఆదరణ, ఆమోదం, వారికివ్వవలసిన అధికారలనిచ్చి 
గౌరవించడం మున్నగునవి నాగరికతకు చిహ్నాలైతే, భారతదేశం ఈ 
విషయాలలో ఎవిధంగాను తీసిపోదు రెండు దేశాలమధ్య “నాగరికత 

వ్యాపార వస్తువయితే, ఇంగ్లాండుకు భారతదేశం నుంచి దాని 
దిగుమతి వలన లాభమే” 

శ * * 


140 =~ అనుబంధం-3 


సర్‌ విలియం వెడ్డర్‌ బర్న్‌, బార్‌-ఎట్‌-లా 


ఖారతదేశంలా “శతాబ్దాలనుండి, గ్రామవ్యవన్ట, రాజకయ 
అస్తవ్యస్షతలను ఎదిర్చి, శాంతి సౌఖ్యాలకు దన్నుగా నిలి£.ఎ ఇక్కడిది 
సాదాసీదా గృహ జీవనము చరిత్రకారులు, వేదాంతవేత్తలు గ్రామీణ 
జీవితంలో అత్యుత్తమమైన ప్రాచీనభారత వ్యవస్థను మెచ్చుకున్నారు 
ఆత్మనిర్భరం, కష్టపడడం, శాంతి కాముకత, విశ్వజనీనమైన స్థితప్రజ్ఞత 
భారతీయ గ్రామీణ సామాజిక, వైయక్తిక వ్యవస్టలా పేర్కొనతగినవి, 
ఆకర్షకమైన అనేక అంశాలు ఉన్నాయి అది నిరపాయకరమైన, 
ఆనందాయకమైన మానవ అస్తిత్వ రూపంతో ఉపయుక్తతతో కూడిన 
వ్యవస్థ 


